


వసుదేవ సుతం దేవం 
కంస చాణూర మర్దనమ్‌ ; 
దేవకీ పరమానందం 
కృష్ణం వండే జగద్దురుమ్‌ 1 





వసుదేవుని పుత్రుడును, కంస చాణూరులను మర్ధన 
(దండన) చేసిన వాడును, దేవకీదేవికి పరమానందము 
నొసంగువాడును, దివ్యగుణ యుక్తుడును, జగద్గురువును నగు 
_ యుగపురుషుడైన శ్రీకృష్ణునకు వందనములు. 









న ల LATS 
గ మ్య ఎంతా 

న. టి మం జు Ul 

యు alt Fe 5 1. 


ఈ “శ్రీకృష్ణుని చరిత్ర” చదివిన మీకు శ్రీకృష్ణుడు యెంతటి 
గొప్పవాడో కొంత విశదమై యుండవచ్చును. ఇది చదిదినందువలన 
కలిగిన అనందము వలన నేడు లోకములో శ్రీకృష్ణుని గూర్లి 

న్యాపకములోనున్న కథలు, నాటకములు, నాటికలు, నవలలు, 
గేయములు మరియు పాటలు మొదలగు వానిపట్లి జుగుప్ల 
కలుగుటలేదా? అట్టి వానిని ఖండించుట మన ధర్మము కాదా? 
మన పిల్లలకు శ్రీకృష్ణుని యథార్థ జీవితము వికరింపడులనుని 














మహాపురుషుల జీవిత చరిత్రలను కలుషితము జేయుచున్న 
ప్రోత్లహోంచు చున్న పత్రికలను ఎదురొ ని 
) కాలుప్యమును తొలగించుటకు మనమంతా కలిసి క్ష 
చెద్దాము రండి. 







అ pe, 











ఓ3మ్‌ 


యుగపురుషుడు శ్రికృష్ణుడు 


| a ఇ Ww: or 
heeds న. య్‌. న్‌ mE 








సంధ్యావందనం శీనివాసరాక్టు 


ప్రకాశకులు : 
గాయత్రీ ఆశ్రమము 
వ్యాస్‌ వైదిక సేవా సమాజము 
వ్యాస్‌నగర్‌ - సీతాఫలమండి, సికింద్రాబాద్‌ 


తృతీయ ముద్రణ ప్రతులు :2000 


ఈశ్వర శ్రావణ పూర్ణిమ 
(18 ఆగష్టు 1997) 


మూల్యము , రూ. 8-00 
(పోస్ట్‌ ఖర్చులు అదనం) 


ప్రతులకు : 
1) గాయత్రీ ఆశ్రమ ట్రస్టు, వ్యాస్‌ నగర్‌, సికింద్రాబాద్‌ - 61 
2) స్వస్తిక్‌ మెటల్‌ ప్రాడక్ట్‌, 3-3-738, కంచరి బజార్‌, సికింద్రాబాద్‌ - 3. 


3) వైదిక సాహిత్య భండార్‌, ఆర్యసమాజము, సుల్తాన్‌ బజార్‌, హైదరాబాద్‌ - 
500 001. 


4) ఆర్‌. కృష్ణమూర్తి బుక్‌ సెల్లర్స్‌, ఆర్యసమాజ మందిరము, సీతాఫలమండి, 
సికింద్రాబాద్‌ - 61. 


. PRINTEDAT (Dd 812904 


PRINMSHOP 
D.T.P.-OFFSET- SCREEN 


SECUNDERABAD - 500 అండ 


కృతజ్ఞతలు 


ఆర్ష సాహిత్య ప్రచార ట్రస్టు ఢిల్లీ వారిచే నడుపబడుచున్న “దయానంద్‌ 
సందేశ్‌ ' హిందీ మాసపత్రిక - 1985 సం॥ర విశేషాంకములో ప్రచురింపబడిన 
“యోగేశ్వర శ్రీకృష్ణ" అను వ్యాస సంపుటి ఒక అద్భుత పావన చరిత్ర సమీకరణ. ఈ 
సంచికలో అనేకమంది ఆర్య విద్వాంనులచే రచింవబడిన వ్యాసములు 
సంకలనమొనర్చి ప్రచురింపబడినవి. వీనిలో చాలా భాగమును తెలుగు భాషలోని 
కనువదించి 'యుగపురుషుడు శ్రీకృష్ణుడ'ను పేర ఈ పుస్తకమును .ముద్రించుట 
జరిగినది. ఇందులో సేకరించిన వ్యాసములు, ఆ వ్యాసకర్తల పేర్లు వరుసగా - 


1. వాస్తవమైన కృష్ణుడు మహాభారతములోని వాడా? 
లేక పురాణములలోని వాడా ? 
(శ్రి యశ్‌పాల్‌ ఆర్యబంధు-మురాదాబాద్‌) 


2. శ్రీకృష్ణుని చరిత్ర (శ్రీ జగదీశ్‌ ఆర్య - బీహర్‌) 


3. ఆర్యవర శిరోమణి (శ్రీ ఆచార్య వేదవ్రత్‌ మీమాంసక్‌ - 
ఆర్ష గురుకులము - వడ్డ్లూరు - కామారెడ్డి) 


4. ఆదర్శ మిత్రుడు (శ్రీపండిత రాజీవీర్‌ శాస్త్రి) 
5. ఆదర్శ మిత్రత్వము (శ్రీ ఆచార్య సత్యవ్రత్‌ 
రాజేశ్‌-కాంగడీ గురుకులము-హరిద్వార్‌ విశ్వవిద్యాలయము) 
6. శాంతి ప్రియుడు (శ్రీ ఆచార్య ఉదయవీర్‌ శాస్త్రి - 
గాజియాబాద్‌) (శ్రీ పం. రాజవీర్‌ శాస్త్రి) 
7. మహాతేజో సంపన్నుడు (శ్రీ ఆచార్య చంద్రదేవ్‌ శాస్త్రీ - 
మహర్షి దయానంద గురుకులము - కృష్ణపుర, ఫరూఖాబాదు) 
8. కర్మయోగి (శ్రీ అర్జున్‌ దేవ్‌ స్నాతక్‌ - ఆగ్రా) 
(యోగిరాజు -శ్రీ కాశీనాథ శాస్తి - గోందియా మహారాష్ట) 


9, యుద్ధనీతి (శ్రీ పండిత రాజవీర్‌ శాస్త్రి) 


10. ఆర్య ఆదర్శములకు ప్రతీక 
(శ్రీ డాక్టర్‌ భవానీలాల్‌ భారతీయ-పంజాబ్‌ విశ్వవిద్యాలయ, 
దయానంద పీఠాధ్యక్షులు - చండీఘడ్‌) 


11. శ్రీకృష్ణుని అవసరము నేడున్నది 
(శ్రీ ప్రహ్లాద్‌ రాయ్‌ పచేరియా - బొంబాయి) 
12. శ్రీకృష్ణుని జన్మదిన మెందుకు జరుపుకొందుము ? 
(శ స్వామి విద్యానంద సరస్వతి - ఢిల్లీ) 
(శ్రీ రాజేంద్ర జిజ్ఞాసు - అధ్యాపకులు - వేదసదన్‌ - అబోహర్‌) 


వీరందరకూ మా కృతజ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేయుచున్నాము. 


ఈ పుస్తకమునందలి ఉపోద్దాతము డాక్టర్‌ భవానీలాల్‌ భారతీయ గారి “శ్రీకృష్ణ 
చరిత్‌ యను పరిశోధనా గ్రంథమునుండి సంగ్రహింపబడినది. వీరు చండీఘడ్‌లోని 
పంజాబు విశ్వవిద్యాలయము నందున్న శ్రీ దయానంద పరిశోధనా పీఠమునకు 
అధ్యక్షులు. వీరికి మా కృతజ్ఞతా పూర్వక వందనములు. అట్లే ' ఆర్షసాహిత్య ప్రచార 
ట్రస్టు - ఢిల్లీ - గౌరవ సంపాదకులైన శ్రీ పండిత రాజవీర్‌ శాస్తి గార్కి మా 
కృతజ్ఞతాభివందనములు 
శ్రీ విభవ పుష్యమీ 
26 - 1- 1989 ఇట్లు 


సంధ్విపందనం చీనిరాంరాప్రు 
(గాయత్రీ ఆశ్రమ (ట్రస్టు) 


ప్రకాశకీయము 


“ యద్యదాచరతి శ్రేష్ట  తత్తదేవేతరో జనాః |” 

ఉత్తములు దేని నాచరింతురో సామాన్య జనులందరు దానినే అనుసరింతురు. ఇది 
భగవద్గీతలోని శ్రీకృష్ణుని వచనము. స్వార్ధ ప్రయోజనం కోసం ధర్మానికి విపరీతార్థాలు చేసి 
ద్వావర యుగాంతమున లోకానికి వైదిక ఆదర్శములను చాటుటకు తన జీవితమంతయు 
అర్పించిన ఆదర్శ యుగపురుషుడు శ్రీకృష్ణుడు. కాని నేడు లోకములో ప్రచారములోనున్న 
కృష్ణ కథలన్నియు అందుకు విపరీతముగా శ్రీకృష్ణుని ఒక దొంగగా, కపటిగా, వ్యభిచారిగా 
ఇంద్రియలోలునిగా, యుద్ధ ప్రియునిగా చిత్రించినవి - చిత్రించుచున్నవి. కథల పేరుతో, 
కావ్యముల పేరుతో, సంగీత, నాట్యముల పేరుతో కృష్ణ చరిత్ర కలుషితమైనది. చివరకు 
“ఇంట్లో రామయ్య - వీధిలో కృష్ణయ్య” అనుసినిమా పేర్లు పెట్టుటకు కూడా వెనుకాడుట 
లేదు. ఇవన్నియు విలాస ప్రియులకు ఆదర్శములుగా మారినవి, క్రైస్తవ, మహమ్మదీయ, 
నాస్తిక మత ప్రచారములకు ఆయుధములుగా తయారయినవి. ఇట్టి పరిస్థితులలో ఈ 20వ 
శతాబ్దమున కొందరు వివేకవంతులయిన విద్వాంసులు కృష్ణుని యధార్థ చరిత్రను అన్వేషించిరి. 
వారిలో మహర్షి దయానందుడు అగ్రగణ్యుడు, మరియు ప్రప్రథముడు. వారి రచనల 
(పేరణతోనే బంకించంద్రుడు, బాలగంగాధర్‌ తిలక్‌ మరియు పం. భవానీలాల్‌ భారతీయ, 
పం. చమూపతి మొదలగు ఆర్య విద్వాంసులు తమ నిశిత తర్కశక్తితో ప్రక్షిప్తములను 
తొలగించి శ్రీకృష్ణుని యదార్థ చరిత్రను వెలుగులోనికి తెచ్చిరి. వారి రచనలన్నియు హిందీ, 
ఇంగ్లీషు భాషలలో నున్నవి. వారి భావాలను తెలుగులోనికి అనువదించి ఈ సంకల రచన 
గావించిన మిత్రులు శ్రీ సంధ్యావందనం శ్రినివాసరావుగారు ప్రశంసనీయులు. వారి 
బాల్యము అతి సామాన్యముగనే గడచినను పూర్వజన్మ సుకృత విశేషమున మహర్షిదయానందుల 
గ్రంథాధ్యయనము, పూజ్యులు పం. గోపదేవ్‌ శాస్త్రిగారి అంతేవాసిత్వము వారికి లభించినవి. 
వీటికితోడు తన భావాలకు పూర్ణ అనుకూలవతియైన ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీదేవిగారు 
లభించుట ఒక గొప్ప పుణ్యఫలము. ఈ పుణ్యదంపతులు తను మనోధనములతో తమను 
తాము వైదిక ధర్మ ప్రచారమునకు అంకితము చేసికొనిరి. నిద్రాహారములు లెక్కచేయక 
ధర్మప్రచారములో నిరంతరము శ్రమించుచున్నారు. వారికి పరమేశ్వరుడు దీర్చ 
ఆయురారోగ్యములనిచ్చి సదా కాపాడవలెనని మనసారా ప్రార్థించుచున్నాను. 

ఈ పుస్తక తృతీయముద్రణను అత్యంత శ్రద్ధాసక్తులతో చేసి ఇచ్చిన ప్రింట్‌షాపు 
అధికారులకు, కార్యకర్తలకు మా హృదయపూర్వక ధన్యవాదములు. 


ఈశ్వర శ్రావణ పూర్ణిమ 
వ్యాస్‌నగర్‌ డా. కోడూరి సుబ్చారాప్రు 


గాయత్రీ ఆశ్రమం. 


ఉపోదాతము 
ఖు 


వాస్తవమైన కృష్ణుడు మహాభారతములోనివాడా? 
లేక పురాణములలోని వాడా? 

మహాపురుషుల జీవిత చరిత్రలను వికృతపరచి చూపునట్టి అభాగ్య జాతి 
ఎదైనా ఒకటి ఈ ప్రపంచంలో యున్నచో అది హిందూజాతియే. హిందూజాతిలో గల 
మహాపురుషుల చరిత్రలలో నత్యధిక వికృతము చేయబడినట్టి చరిత్ర శ్రీకృష్ణ 
చరిత్రయే! మహాభారతములో నతి ఉజ్బలము, అతిపావనము మరియు సర్వగుణ 
సంపన్నుడైన మహాపురుషుని రూపములోగల శ్రీకృష్ణుని చరిత్రను పురాణ, భాగవతాది 
(గ్రంథములలో, కావ్యములలో నతివికృత రూపమున అభాగ్య హిందూజాతికి 
చెందిన భక్తులు చూపిరి. తత్పరిణామముగ యిప్పుడు మహాభారతములోని 
శ్రీకృష్ణుని చరిత్ర ఊహింపనంతటి అసహ్యరూపమును దాల్చి ప్రచారములో నున్నది. 
దాని ఫలితముగ నేడు ప్రజలకు శ్రీకృష్ణునిపైగల అభిప్రాయమును బంకించంద్ర 
చటర్జీ యిట్లు వ్రాసిరి. - 

"శ్రీకృష్ణుడు బాల్యమున దొంగ, పాలు, పెరుగు, వెన్న దొంగిలించి 
తినుచుండెడి వాడు. యువావస్థలో వ్యభిచారి. అనేకమంది గోపికాస్తీల 
పాతివ్రత్యమును నష్టమొనర్చెను. ప్రాఢావస్థలో వంచకుడు మరియు మోసగాడు. 
మోసగించి ద్రోణాదుల ప్రాణములను తీసెను.” “ఇదేనా భాగవత చరిత్ర?” అని 
చివరకాయన ప్రశ్నించును. (కృష్ణ చరిత్ర 2 వ పేజీ) 

మహాపురుషుల వాస్తవిక స్వరూపములను తెలుపక వారిని అలౌకిక 
రూపములో చూపుటకు యత్నించుట, యథార్థ చరిత్ర యనబడదు. 
డౌక్టర్‌ భవానీలాల్‌ భారతీయగారి శబ్దములలో : 

శ్రీకృష్ణుని లౌకిక జీవనమునుండి వేరుచేసి అలౌకిక గుణములను 
ఆపాందించుట, ఆయన యొక్క సహజ గౌరవ రూపమును మరచి అసహజ 
మరియు దైవిక గుణముల నాపాదించుట, యిదియే కృష్ణ చరిత్రలోని ప్రథమ 
వికృతి. కృష్ణుని ఈశ్వర అవతారముగ చేసి ఆయన నుపాసించుట ప్రారంభించినప్పటి 
నుండి ఈ దేశములో కృష్ణోపాసన ఆధారముగ ననేక సంప్రదాయములు 
స్థాపంపబడినవి. (శ్రీకృష్ణ చరిత్ర 10వ పేజీ) ఈ సంప్రదాయములు పుటుట్టకు 
పూర్వము కృష్ణుని ఆదర్శ చరిత్రునిగ, పరమసాత్విక ఆచారములతో కూడిన వాడు 
మరియు ప్రతిభాశాలియైన మహాపురుషునిగ నెంచుచుండెడి వారు. కాని తాంత్రిక 


Il 


సాధనల ప్రచారము మూలముగ వైష్ణవ సంప్రదాయములలో కూడా శృంగార 
లీలలకు సంబంధించిన వాసనలు మిశ్రమము కాసాగినవి. మహాభారతములోని 
శ్రీకృష్ణుడుమర్యాద పోషకుడుగను, సత్యగుణ సంయమి సంపన్నుడుగ నుండగ 
పురాణములు, కావ్య గ్రంథములు మరియు సాంప్రదాయిక గ్రంథములలో ఆయన 
జీవనమత్యంత విలాసపూర్ణముగను, స్టూలవాసనాయుక్తము మరియు (రొమాంటిక్‌) 
ఆశ్చర్యకరముగను చిత్రించుటకు ప్రయత్నము జరిగినది. భాగవత, బ్రహ్మవైవర్తాది 
పురాణములలోను, జయదేవుని గీతగోవిందము వంటి కావ్యములలోను మరియు 
గోపాల సహస్ర నామముల వంటి స్తోత్రములలోను సర్వత్ర శ్రీకృష్ణుని వ్యభిచారిగ 
చిత్రింపబడినది. “గోపాలః కామినీజారః చౌరజార శిఖామణిః' వంటి మాటలు 
పైగ్రంథము లోనివి. భాగవతములో పరదార గమనమును గూర్చి స్పష్టముగా వ్రాసి 
యుండుటచే పరీక్షిత్తు రాజునకు కృష్ణుని చరిత్ర విషయములో సందేహము 
కలుగును. కాని శుక మహర్షి సామర్థ్యముగల వ్యక్తియగుట వలన ఎట్టా 
సమాధానపరచి తన కర్తవ్యము ముగిసినట్లెంచెను. 

బ్రహ్మవైవర్త పురాణములో రాధను సృష్టించుట ద్వారా ఈవికృతము 
నధికము చేసెను. దానిలో రాధాకృష్ణుల సంభోగమును గూర్చి చేసిన కుత్సిత 
వర్ణనను జూచిన లజ్జకు కూడా లజ్జకలుగును. (శ్రీకృష్ణ చరిత్ర 10,11 పేజీలు) 
ఆశ్చర్య దుఃఖములను కలిగించు విషయమేమనగా - ధర్మ గ్రంథములుగా 
చెప్పబడు వున్తకముల న్ఫీతి యిట్లున్నచో యితర గ్రంథముల న్గితి 
యెట్లుండవలయును? వాస్తవముగా భాగవతాది పురాణములలో శ్రీకృష్ణుని నిరోష 
వ్యక్తిత్వముపై చేసిన మిథ్యారోపణలు ఆ గ్రంథకారుల కుత్సిత భావములను 
తెలుపుచున్నవి. ఉజ్వల పావన చరిత్రగల శ్రీకృష్ణునిపై ఏవిధమైన ఆరోపణలు 
చేయుటకు వీలుండదు. ఆధునిక యుగములో మహర్షి దయానందుడు 
ప్రప్రథమముగ “ శ్రీకృష్ణుని చరిత్ర మహాభారతములో నత్యుత్తమముగ నున్నదని 
” ఉచ్చస్వరముతో ఘోషించిరి. 
ఈ విషయమున సుప్రసిద్ధ పండితులు చమూపతి గారిట్లు వ్రాసిరి : 

“మహాభారతములో గోపికల (పేమలీలలకు సంబంధించిన వాసన కూడ 
లేదు. రాసలీలలకు సంబంధించిన వర్ణనలు ఎ ప్రనంగముననులేవు. 
మహాభారతములోని కృష్ణుడు చక్రధారి, గదాధారి, ఖడ్గధారి,మురళీధరుడు కాదు 
(యోగేశ్వర కృష్ణ 26, 27 పేజీలు). మహాభారతమున కృష్ణుడు ఎకపత్నీ వ్రతుడు. 


Ill 


పురాణములలో ఆయనకు 16 వేల గోపికల నంటకట్టిరి. మహాభారతమునందలి 
కృష్ణడు అత్యంత సంయమి. పురాణములలో శ్రీకృష్ణుడు ...... ? (కృష్ణుని గూర్చి 
యట్టి శబ్దములను ప్రయోగించుటకు హృదయము కంపించును.) ఆశ్చర్యమేమన: 
ఒక్క “పుత్రుని పొందుటకు 12 సం॥రం॥లు ఘోర తపమొనర్చినట్టి శ్రీకృష్ణుని వంటి 
మహాత్ముని పురాణకారులు కుబ్బాదులతో వ్యభిచరించినట్లు చూపిరి. అటువంటప్పుడు 
వాస్తవమైన కృష్ణుడు మహాభారతములోని వాడా? పురాణములలోని వాడా? 
యనునది విజ్ఞులైన పాఠకులు స్వయముగానే ఆలోచించగలరు. సంపూర్ణ 
మహాభారతము శ్రీకృష్ణుని యొక్క గౌరవ గాథయే. దానిలో నుండాయనను 
తీసివేసినచో మహాభారతములో నేమి మిగిలియుండును? మహాభారతమున 
శ్రీకృష్ణుని పూజ్యతమ, గ్రేష్టతమ మరియు మహామానవుని రూపమున వర్ణించెను. 
అట్టి ఉత్తముని గూర్చి బంకింబాబు యిట్లు వ్రాసిరి. “యథార్థముగ 
శ్రీకృష్ణునివంటి సర్వగుణాన్వితుడు, సర్వపాపరహితుడు, ఆదర్శ చరిత్రుడు ఏ దేశ 
చరిత్రలో గాని, ఏ కావ్యములో గాని మరెచ్చటను లేడు.” మహాభారతము 
నధ్యయనము చేసిన కృష్ణుని చరిత్రలో ఆర్యజీవనము యొక్క సర్వతోముఖ 
వికాసము కనబడుచుండును. ఆయన జీవితములో సాఫల్యము నొందని 
కార్యమేదియును మనకు కానరాదు, ఆయనొక ఆదర్శ విద్యార్థి, ఆదర్శ గృహస్సుడు. 
ఆదర్శ మిత్రుడు, ఆదర్శ కర్మయోగి. మహాభారతములోని శ్రీకృష్ణునిలో లేని 
సద్గుణమే లేదు. దీనికి విపరీతముగ పురాణములలోని కృష్ణుని మహాపురుషుని 
మాటటుంచి సాధారణ వ్యక్తిగ కూడ చెప్పుటకు వీలులేదు. సాధారణముగ తమ 
పూర్వులలో నేదైనా అవగుణముగాని, దోషముగాని యున్నచో వారి యనుయాయులు 
వారి మంచి గుణములనే స్తుతించుచుందురు. గాని దోషములను చెప్పరు. కానీ 
తమ మహాపురుషులలో నే దోషము లేనప్పటికిని వారిపై నానా మిథ్యారోపణలు 
చేయు ఈ హిందూజాతి నేమనవలయును?! పరమపిత పరమాత్మ ఈ జాతికెన్నడు 
సద్బుద్ధి నిచ్చునో తెలియదు. నేడు భారతదేశమునకు మురళీధరకృష్ణుడు కాక 
చక్రధారియెన కృష్ణుడు కావలయును. 
అవతార వాదము : 

మహాభారతములో శ్రీ కృష్ణుడొక ఆదర్శ పురుషుడుగ చిత్రింపబడెను. కాలము 
గడచినకొలది భారతదేశమున ఈశ్వరుని అవతారములు కల్పించినప్పటి నుండి 
వాసుదేవ కృష్ణునికూడ విష్ణువుయొక్క అవతారముగ షోడశ కళలతో కూడిన 


IV 


భగవానునిగ “'ఏతేచాంశ కలాపుంసః కృష్ణస్తు భగవాన్‌ స్వయం! అని చెప్పసాగిరి. 
కాని అత్యం తాశ్చర్యకరమైన విషయమేమన - విష్ణువుయొక్క అవతారముగ చెప్పిన 
కృష్ణునే ఆయన భక్తులు చోరుడు, వ్యభిచారి, వంచకునిగ పురాణములలో 
వర్ణించుటకు సంకోచింపలేదు.! 
శ్లో॥ అహం హితత్‌ కరిష్యామి పరం వురుషకారితః | 

దైవం తు న మయాశక్యం కర్మకర్తుం కథంచన ॥ (మహా. ఉద్యోగ. 79 - 5) 

“నేను మానవులకు సాధ్యమైన ప్రయత్నము చేయుదును. కాని దైవ 
నిర్ణయ మేమాత్రము నావశమందు లేదు”. అను శ్రీకృష్ణునాక మానవునిగ తెలుపు 
నిట్టి ఉదాహరణలతో కూడిన శ్లోకములెన్నో మహాభారతమున గలవు. శ్రీరాముడు, 
శ్రీకృష్ణులవంటి ఆదర్శ మహాపురుషులను భగవానుని అవతారముగ తలంచుటవలన 
నేర్పడిన పరిణామమేమన: (ప్రజలు వారి విగ్రహములను స్థాపించి వానికి 
షోడశోపచారములతో పూజలు, అర్చనలు చేయుచు వారి లీలలను గానము 
చేయుచున్నారేగాని, వారిలోని మానవులాచరింపదగు గుణములను గ్రహించి తమ 
జీవితముల నుద్ధరించుకొనుట కెవరును ప్రయత్నించుట లేదు. 

అవతారవాదము పూర్తిగా అవైదికము. భారతదేశములో అవతార వాదము 
జైన బౌద్ధమతముల వారినుండి సంక్రమించినది. పౌరాణిక బ్రాహ్మణులు వారి 
ననుకరించుచు అవతారములకు సంబంధించిన కల్పిత కథలతో పురాణముల పేర 
గ్రంథములను రచించిరి. ఇవి చాలా నవీనములు. 

శ్రీకృష్ణ చరిత్రలోని త్రివిధ వికారములకు సంప్రదాయ గ్రంథ రచయితలు, 
పురాణకర్తలు, కామవాసనలతో కూడిన భావనలను లజ్ఞారహితముగా చిత్రించు 
కవులు కారకులని నిస్సందేహముగా చెప్పవచ్చును. దార్శనికులు, ధర్మశాస్తకారులు, 
సంప్రదాయములను పాటించు ఆచార్యులే కృష్ణుని వాస్తవ చరిత్రను వికృతమొనర్చిన 
యింక సాధారణ జనులను దూషించి ప్రయోజనమేమి? శ్రీ కృష్ణ చరిత్రలో వర్ణింపబడిన 
శృంగార లీలలకు సూల అర్థములను గ్రహింపరాదని, ఆ గాథలకు అలంకారిక 
వ్యాఖ్యలను గ్రహింపవలయునని భాగవత, (బ్రహ్మవైవర్తాది వురాణకర్తలు 
అభిప్రాయమును వ్యక్తము చేయుచుందురు. గోపిక - కృష్ణుల కామక్రీడలు ఆత్మ- 
పరమాత్మల సామీప్యతను తెలుపునవిగను, అట్లే రాధాకృష్ణుల డేమగాథలు ప్రకృతి 
పురుషుల క్రీడలకు చిహ్నముగ చెప్పుచుందురు. వారిని సంతోషపరచుటకై 
తాత్కాలికముగ. వారి మాటల నంగీకరించినను విమతస్థుల ఆక్షేపణలకు 


Vv 


సమాధానమివ్వజాలము. కోట్లాది నిరక్షరాస్యులు, అల్బవిద్య గలవారు వీరి 
మాటలను నమ్మజాలరు. కనుక శ్రీకృష్ణుని పవిత్ర చరిత్రపై వీరు వేసిన కళంకమును, 
మిథ్యారోపణలను స్పష్టముగ నిరాకరించుట జరుగనంతవరకు ఆయన మహోదాత్త 
స్వరూపమును సామాన్యజనుల ముందుంచజాలము. అల్లే శ్రీకృష్ణునిచరిత్రపై 
దుప్రుచారముతో విషమును వెదజల్లుచున్నట్టి క్రైస్తవమత ప్రచారకుల నాపజాలము, 
వీరు పురాణ కావ్యముల ఆధారముగ శ్రీకృష్ణుని వికృత చరిత్రను, హిందువుల 
దేవతలను అసభ్యకరముగ చిత్రించుచుండగ తాము హిందువులమని చెప్పుకొనువారు 
కళ్ళప్పగించి చూచుచున్నారు. లక్షల సంఖ్యలో ప్రచురించిన ఈ వికృత అశ్లీల 
సాహిత్యమును క్రైస్తవుల పండుగలలో, ఉత్సవములలో ఉచితముగ పంచుచున్నారు. 
సాధారణజనులీ సాహిత్యమును చదివి ప్రభావితులై త్వరితగతిని మత మార్పిడులకు 
లోనగుచున్నారు. అట్లే కృష్ణ చరిత్రను గూర్చి సమాలోచన జరుపునపుడు దానివలన 
కలుగు దుష్పరిణామములలో మరొక ముఖ్యమైనదేమన - ప్రపంచములో కొందరు 
ధూర్తులు, లంపటులు, వ్యభిచారులు తామొనర్చు దుష్ట కార్యములను 
దాచుటకుగాని, లేక వానిని సమర్థించుటకుగాని సిగ్గువిడిచి కృష్ణుని ఉదాహరణగ 
చెప్పుచుందురు. ధర్మమనెడు ముసుగులో యిట్టి వంచనతో కూడిన కార్యములు 
జరుపబడుచుండును. వల్లభ సంప్రదాయము ననుసరించు గురువులు తమను 
తాము కృష్ణునిగ చెప్పుకొనుచు తమ శిష్యుల తను మనోధనములను సమర్పణ 
చేయించిరి. కలకత్తాలోని గోవింద భవనమునకు చెందిన హీరాలాల్‌ గోయంకా 
యనునతడు సదాచార (స్త్రీల శీలమును హరించుచుండెను. ఇంకెంతమంది ఈ 
విధముగ “రాధా-రమణ' గోపీ-వల్లభు'ల వలె నటించుచున్నారో తెలియదు! 
వివేకముతో నాలోచించిన మహాభారతమునందు శ్రీకృష్ణుని లోకాదర్శ 
సమన్విత చరిత్రగల వానినిగ చిత్రించెనని స్పష్టమగుచున్నది. పురాణ కావ్యములలో 
నంతటా వికృత సాంప్రదాయిక రూపములో వర్ణింపబడినది. 19 వ శతాబ్దములో 
జన్మించిన యిరువురు మహాపురుషులు భారత జాతికి కొన్నివేల సం॥రముల 
తరువాత శ్రీకృష్ణుని వాస్తవచరిత్రను మరల గుర్తుచేసిరి. వారిలో ప్రథముడు స్వామి. 
దయానంద సరస్వతి. వీరు ధార్మిక, సామాజిక, సాంస్కృతిక రంగములలో దేశము 
నలుమూలలా క్రాంతితో కూడిన ప్రగతిని సాధించుటకు నాందిని పలికిరి. ఆయన 
తర్కమనెడు ఆయుధముతో ప్రగతిపథ దృష్టితో గొప్ప సహనశీలియైన శ్రీకృష్ణునివంటి 
మహాపురుషుని చరిత్రలోని దివ్యగుణమును, పవిత్రతను దర్శింపగలిగిరి. సామాన్య 


VI 


జనులలో వ్యాపించిన పురాణములలో ప్రతిపాదింపబడిన శ్రీకృష్ణుని దూషిత 
చరిత్రను కూడ ఆయన పరిశిలించిన తరువాత కృష్ణ చరిత్ర పూర్తిగ వికృత 
రూపమును దాల్పుటకు కారణము భాగవతకారుడని చెప్పుచు - ఈ భాగవతకర్త 
తన యిష్టానుసారముగ అనుచిత దోషారోపణలను చేసెను. పాలు, పెరుగు, వెన్నల 
దొంగతనము, కుబ్బ దాసీతో సమాగమము, గోపికా స్రీలతో రాసలీలలు మున్నగు 
మిథ్యారోపణలన్నియు ఆయనపై చేసిరి.” అని వ్రాసిరి, దయానందుని ఈ 
యభిప్రాయమును పాశ్చాత్య, భారతీయ విద్వాంసులంగీకరించిరి. ఈయన 
సమకాలీకుడైన బంకించంద్ర చట్టర్జీ 1886 సం॥లో శ్రీకృష్ణ చరిత్రపై విపుల 
తాత్తికాలోచన జరిపి స్వామి దయానందుడు సూత్ర రూపమున వివరించిన దానినే 
అంగీకరించుచు - “మహాభారతమున వర్ణించిన కృష్ణ చరిత్ర ప్రామాణికము. 
పురాణముల లోని కృష్ణ చరిత్ర ప్రామాణికము కాదనిరి. కృష్ణ చరిత్రను వికృత 
మొనర్చిన వారిపై ఆయన విరుచుకుపడిరి. 
కృష్ణుని గూర్చి చారిత్రిక ఆధారము : 

కొందరు భారతీయ సంస్కృత విద్వాంసులు తమ పాశ్చాత్య గురువుల 
ననుకరించుచు కృష్ణుని చారిత్రిక సత్యము పై సందేహమును వెలుబుచ్చుచున్నారు. 
కాని మహాత్మా'గాంధీ వంటి జాతీయవాది; యుగపురుషుడు, ఆర్య సంస్కృతికి 
ప్రతీకయైన కృష్ణుని వంటి మహాపురుషుని జన్మ విషయమున సందేహమును 
ప్రకటించెను! ఇందుకు కారణము మహాభారతమునకు సంబంధించిన చారిత్రిక 
ఆధారములను గూర్చి గాని, కృష్ణుని వ్యక్తిత్వముయొక్క వివిధ దశలను 
గూర్చిగాని గంభీరముగ _ నాలోచించుట కాయన శకెప్పుడూ సమయము 
చిక్కియుండకపోవచ్చును. దీనితో స్పష్టమగునదేమనగా: మహాభారత యుద్ధములో 
ప్రముఖపాత్ర వహించిన కృష్ణునిపైన, ఆయన చేసిన గీతోపదేశములపైన గాంధీజీకి 
నమ్మకములేదు. ఆయన రామకృష్ణాది చారిత్రక పురుషులను, ఆర్య చరిత్రకు 
ప్రతివ్టాకరమైన రామాయణ మహాభారతాది గ్రంథములను కాల్చనికములుగ 
నెంచి, వాని చారిత్రిక అస్తిత్వమును మహత్తులను అంగీకరింపలేదు. దీని కాయన 
స్వకల్పిత అహింసా సిద్ధాంతమే కారణము. బౌద్ధ జైన మతస్థులు పాటించు 
అహింసా సిద్ధాంతమునకంటె ఆయన దృష్టికోణము అధిక పూర్ణమైనదేయైనను ఈ 
అహింసానీతి వేదములు, ఉపనిషత్తులు గీత, మనుస్మృతి, యోగాది ప్రాచీన ఆర్ష 
వాజ్మియములో ప్రతిపాదింపబడిన అహింసా భావనకు పూర్తిగా భిన్నమైనది. వైదిక 


VII 


ఆదర్శము ననుసరించి ఈషణత్రయములను విడిచి సంన్యసించిన పరివాజకుడు, 
సర్వప్రాణులకు హితమొనర్చు చింతన, భూతదయ, విశ్వబంధుత్వ భావనను 
నొక్కిచెప్పుచు పూర్ణ అహింసా భావమును పరిపాలింపవలయును. కాని సామాన్య 
జనులు, దేశమును పరిపాలించు క్షత్రియులు, బలవంతులైన యితరుల 
అత్యాచారములనుండి రక్షింపబడుటకు, ప్రజలను రక్షించుటకు అస్తశస్తములను 
ధరింపవలయునని ఆదేశింపబడినది. కాని గాంధీజీ పరివ్రాజకులు-యోగులు 
ఆచరింపవలసిన అహింస (యోగశాస్తములో దీనినే సార్వభౌమ మహావ్రతముగ 
చెప్పబడినది) ను అందరూ పాటింపగా చూడవలయునని తలంచుచుండిరి. ఇది 
మానవ ప్రకృతి కసంభవముగ గోచరించును. స్వకల్పిత అహింసా సిద్ధాంతమును 
మహాభారత గీతాదులలో, ప్రాచీన గ్రంథములలో వెదకుటకై వ్యర్గప్రయాస 
యొనర్చునట్టి మహాత్మా గాంధీజీ మహాభారత యుద్ధమును దేవాసుర శక్తుల 
ద్వంద్వ రూపకముగ, శ్రీకృష్ణుని జాన్సమూర్తికి ప్రతీకగ నెంచెను. కాని చారిత్రిక 
సత్యములను, మహాభారత యుద్ధమును, శ్రీకృష్ణుని, కల్పిత ఆలంకారిక వర్ణనగ 
చెప్పజాలము. 
మహాభారతముపై సమగ్ర పరిశీలన జరిపిన రాయ్‌బహదుర్‌ చింతామణి 
వినాయక్‌ వైద్య అను ప్రసిద్ధ రచయిత “మహాభారత మీమాంస' యను గ్రంథములో 
పాశ్చాత్య విద్వాంసులు వెబర్‌, వీలర్‌, రమేశ్‌చంద్రదత్తల యొక్క కాల్పనిక 
ఆలోచనలను ఖండించుచు మహాభారత యుద్ధమును, పాండవ శ్రీకృష్ణుల 
అస్తిత్వమును ప్రమాణములతో సిద్ధపరచెను. చారిత్రిక విలువలతో కూడిన ఈ 
గ్రంథము అత్యంత ప్రామాణికము మరియు అందరి కుపయోగకరమైనది. 
మహాభారతమేగాక యితర ప్రాచీన సాహిత్యములో కూడ భారత యుద్ధమును 
గూర్చి ,పాండవులు, శ్రీకృష్ణుల గూర్చి అనేకచోట్ల వారి చారిత్రిక అస్తిత్వమును గూర్చి 
తెలుపు ఆధారములు లభించును. ఇచ్చట పాణినీయ 'అష్టాధ్యాయా సూత్ర 
పాఠము” నందలి కొన్ని సూత్రములతో “పాణిని కాలమున, మహాభారత కాలమునాటి 
వ్యక్తులను గూర్చి, వారి పాత్రలను గూర్చి కూడా బాగుగా తెలియునని 
నిరూపించబడును. వెబర్‌ వంటి కొందరు రచయితలు పాణిని మహర్షిని ఆధునికునిగ 
నిరూపించుటకు యత్నించినను యూరప్‌వాసియైన “గోల్డ్‌ స్టకర్‌ అను ప్రసిద్ధ 
విద్వాంసుడు పాణిని కాలమును ప్రాచీనమైనదిగను, పాణిని క్రీ.పూ. 1000-1100 
సం॥రల వానినిగను పేర్కొనెను. పం. యుధిష్టిర్‌ మీమాంసకులు “సంస్కృత 


VII 


వ్యాకరణ శాస్త్ర చరిత్ర యను తన పరిశోధనా గ్రంథమున వైయ్యాకరుణుడైన 
పాణినిని యింకనూ ప్రాచీనునిగ లెక్కించెను. పాణిని అష్టాధ్యాయిలోని ఈ క్రింది 
సూత్రములు మహాభారత చరిత్రను గూర్చి తెలుపును. (6-2-38) సూత్రమునందు 
గల 'భారత' శబ్దము మహాభారతమునకు వాచకమే. 'గవియుధిమ్యాం సి సిరః' (8- 
3-95) అను సూత్రమునందు యుధిష్టిరుని (ధర్మరాజు) గూర్చి చెప్పబడినది. 
“'ప్రియామవంతి కుంతి కురుభ్యశ్చ' (4-1-174) అను సూత్రములో పాండురాజు, 
కుంతిని గూర్చి చెప్పబడినది. ఇదే విధముగ నకుల ద్రోణులను గూర్చి (6-3- 
75) మరియు (4-1-103) సూత్రములలోను, కృష్ణార్ణునుల నిరువురను గూర్చి 
'వాసుదేవార్డు నాభ్యాం వున్‌' (4-3-98) అను సూత్రమునందును చెప్పబడినది. 
ఉపనిషత్తులు పాణినికన్నను (ప్రాచీనములు. ఛాందోగ్యోపనిషత్తు (3-16-6) లోను, 
కౌషతకీ బ్రాహ్మణము నందును కృష్ణుని గూర్చి ఆయన గురువు ఘోరఅంగీరసులను 
గూర్చి చెప్పబడినది. వీరు మహాభారతము నందలి యాదవ కృష్ణుడేయని 
నిశ్చయముగ చెప్పవచ్చును. ఈ విధముగ ప్రాచీన ఆర్ష సాహిత్యమునందు 
శ్రీకృష్ణుని గూర్చి యనేక చోట్ల వర్ణన యున్నందున ఆయనొక చారిత్రిక పురుషుడుగ 
సిద్ధమగును. 

వెబరు పేర్కొన్న భారతదేశమును సందర్శించిన చైనా యాత్రికుడు మెగస్థనీసు 
తన గ్రంథములో భారతదేశములో ప్రసిద్ధ దేవతగ వర్ణించిన 'హిరాక్టీస్‌' శ్రీకృష్ణుడే. 
చైనీయులు భారతీయ పేర్లను తమ భాషలో వ్రాసిరి. ఆ యాత్రికుడు హిరాక్టీసును 
శౌరసేనీయులు పూజించుచుండిరని వారి ముఖ్య పట్టణము మిధోరా (మథుర) 
యని వ్రాసిరి. 

ఈ విధముగ పైన తెలిపిన ప్రమాణముల ద్వారా శ్రీకృష్ణుడొక చారిత్రిక 
పురుషుడుగ సిద్ధమగును. శ్రీకృష్ణుని పేర ఒకానొక వ్యక్తి ఎవరునూ జన్మించి 
యుండకపోయినచో, ఆయన తరువాత ఒక చారిత్రక పరంపర ఆవిర్భవించుట 
గాని, ఆయన కోట్లాది ప్రజల హృదయములలో నొక ఆరాధ్య దేవత స్థానమును 
పొందుట కవకాశముగాని యుండెడివి కావు. 
గోపికల ప్రసంగము: 

మహాభారతములో కృష్ణ- గోపికలను గూర్చి ప్రసంగమెచ్చటను కనబడదు. 
కనుక ఈ ప్రసంగములు తరువాతి తరములలోని పౌరాణికుల కల్పనయేనని 
స్పష్టమగుచున్నది. 


IX 


వాస్తవముగ నాలోచించిన పౌరాణిక వ్యాఖ్యానకర్తల వాదము చాలా నిస్సారమైనదిగ 
తోచును. వేదములలో ఆత్మ పరమాత్మల సంబంధమును జార భావనకు 
సంబంధించిన భక్తి విధానముగ నెచ్చటను వర్ణింపలేదు. జీవాత్మరూప స్త్రీ 
పరమాత్మరూప పురుషుని పతిగ దాంపత్య భావముతోనే పాందునను మాటలో 
కూడ బెచిత్యము లేదు. వేదములలో ఈశ్వరజీవుల సంబంధము పితా-పుత్ర, 
రాజా-ప్రజ. స్వామి- సేవక, గురు-శిష్య, మిత్ర-మిత్ర సంబంధముగ వర్ణింపబడినది. 
కాని పతి పత్ని భావము, (ప్రేమికుల భావమెక్కడను చెప్పబడలేదు. ఉపాసనలో 
నీ మాథుర్య భావన మొదట వామమార్గమున కంగముగ నేర్చడినది. తరువాత బౌద్ద 
మతమున వ్యాపించినది. వారినుండి “వైష్ణవులు గ్రహించిరి. వైష్ణవులలో కూడ సఖీ 
సంప్రదాయములోని ఈ జార భావముతో కూడిన భక్తి, ఘోర అతివాదముగ 
వ్యక్తమైనది. కనుక కృష్ణ-గోపికల (ప్రేమను అభౌతికము, ఆధ్యాత్మికమని చెప్పి 
పౌరాణికులు స్థూల విషయ వాసనతో కూడిన దాని రూపమును ఎవరి దృష్టినుండి 
మరల్చలేరు. తరువాత కృష్ణుడు రాసలీలల సమయమున 10 సం॥రం॥లు 
ప్రాయముగల వాడనుట కూడ పురాణములకు విరుద్ధము. అందుకు 
భాగవతములోని (10-29-46) (10-33-13) (10-33-14) శోక్షములే సాక్ష్యము. 
వీనిని చూచేపాపము పరీక్షిత్తు మహారాజు కూడ శ్రీకృష్ణుని లోక విరుద్ధాచరణ 
విషయములో సందేహము కలిగి పురాణవక్త శుకుని యిట్లడిగెను. 
శ్ల॥  సంస్థాపనాయ ధర్మస్య ప్రశామయేతరస్య చ। 

అవతీర్జోహి భగవానంశేన జగదీశ్వరః ॥ 

సకథం ధర్మసేతూనాం వక్తా కర్తా౭భిరక్షితా | 

ప్రతీప మాచరద్‌ బ్రహ్మన్‌ పరదారాభి మర్తనామ్‌ ॥ (భాగవత. 10-33-27,28 

బ్రహ్మన్‌! మీరు ధర్మ సంస్థాపన కొరకు అధర్మమును నాశనమొనర్చుటకు 
భగవానుడు అవతారములను ధరించునని వచించిరి. అట్టి ధర్మరక్షకుడైన 
భగవానుడు (శ్రీకృష్ణుడు) పరస్రీలను స్పృశించుటయను అధర్మ కార్యము 
నెట్టానర్చెనని పరీక్షిన్మహారాజు ప్రశ్నించెను. దానికి శుకదేవు డిచ్చిన సమాధానము 
పాఠకులకు సంతృప్తిని కలిగింపకపోగా దానిలో నేదో దోషమున్నట్లు నిర్ధారితమగును. 
శుకుని సమాధానమేమన - “సమర్శలైన వారికి దోషములంటవు. ఎట్లన: సర్వహుత 
అగ్నిలో మంచి చెడు పదార్థములన్నియు భస్మమగును అని. ఇది సంతోషదాయకమైన 
జవాబేనా? కృష్ణుని పరస్రీ సమాగమరూప పాపకృత్యమును, భాగవతమును సమర్థించు 


X 


సామాన్య జనులు అనుసరించు టారంభించిన సమాజము గతేమగును? 
సర్వనాశనము కాదా? అట్లు చేయుట వలన సమాజములో ఉచ్చంఖలత 
(విచ్చలవిడితనము) అరాచకతలు వృద్ధిజెంది దానికి భాగవతము వంటి గ్రంథములు 
బాధ్యులుగ దోషులుగ నిలుపబడవా? గోపాల సహస్ర నామములో 'గోపాలఃకామినీ- 
జారః చౌరజార శిఖామణి: యని సంబోధింపబడినది. ధర్మ గ్రంథములని 
పిలువబడు వాని స్థితి యిట్లున్నచో యితర కావ్యాదులలో నింకెట్లుండునో 7 
నిరంకుశులైన కవులు మర్యాదకు తిలోదకములిచ్చి కృష్ణ చరిత్రను సర్వభష్టమొనర్చిరి. 
రాధా-కృష్ణుల సంబంధము : 

కృష్ణ చరిత్రను గూర్చి ముఖ్యముగ తెలుపు మహాభారత, విష్ణుపురాణ, 
భాగవత పురాణములలో రాధను గూర్చి ఎక్కడా చెప్పలేదు. ఒక్క బ్రహ్మవైవర్త 
పురాణములోనే రాధను గూర్చి చెప్పబడినది. చాలా సంవత్సరముల క్రిందట ప్రసిద్ద 
నాటక రచయిత నారాయణ ప్రసాద్‌ బేతాబ్‌ - “రాధాకృష్ణుల సంబంధ' మనునొక 
చిన్న పుస్తకమును వ్రాసెను. దానిలో రాధాకృష్ణులను తండ్రి-కుమార్తెలను, తల్లి- 
కుమారునిగ, భార్యాభర్తలుగ, బ్రహ్మవైవర్త పురాణ ఆధారముగ ప్రమాణములో 
నిరూపించెను. చివరకా రచయిత అత్యంత వినయముతో - “ఈ సంబంధములలో 
రాధతో మీకే సంబంధమో దయతో తెలుపుడని' శ్రీకృష్ణ భగవానునే ప్రశ్చించును! 
ఇవన్నియు సత్యమేనా? లేక అన్నీ అసత్యములా? లేక వీనిలో యొకటి సత్యము. 
మిగిలినవన్నియూ అసత్యములా? యని వివేచించుచు చివరకాయన పురాణములలో 
రాధకు చెప్పిన సంబంధము లన్నియు కల్పనలనియు, బ్రహ్మవైవర్త పురాణమున 
తప్ప మరెచ్చటా ఈ ప్రసంగము లేదనియు యమన తెలిపెను. 
రాధ కృష్ణుని పుత్రిక : 

బ్రహ్మవైవర్త పురాణములోని బ్రహ్మఖండమునందలి 5వ అధ్యాయములో 
రాధ జననమిట్లు చెప్పబడును. 
శ్లో అఆవిర్బభూవ కన్వైకా కృష్ణస్య వామపార్శ్యతః | (25) 

లేనరాధా సమాఖ్యాతా పురావిద్భిర్ది జోత్త మ 2:1 (26) 

కృష్ణుని ఎడమ భాగమునుండి ఒక కన్య జన్మించినది. పురాకల్పము 
నెరింగిన బ్రాహ్మణులామెకు రాధయని పేరు పెట్టిరి. తరువాత శ్లోకములో రాధను 
కృష్ణుని ప్రాణ సమానదేవిగ, కృష్ణుని ప్రాణములనుండి జన్మించి నట్లుగ వ్రాసెను. 
ఈ విధముగ పురాణములలో వదతో వ్యాఘాత దోషము' స స్పష్టముగ కనబడును. 


XI 


రొధ కృష్ణుని పత్ని : 

ప్రకృతి ఖండమునందలి 48వ అధ్యాయములో మహాదేవుడు రాధను 
కృష్ణుని భార్యయని చెప్పెను. 'స్వయం రాధా కృష్ణపత్నీ కృష్ణవక్షఃస్థలా స్థితా (47), 
రాధాకృష్ణుల వివాహము స్వయముగా బ్రహ్మ పౌరోహిత్యమున జరిగెను. 

“పాణిం జగ్రాహ రాధాయాః స్వయం బ్రహ్మా పురోహితః । (88) 
రాధ కృష్ణుని అత్త : 

ప్రకృతి ఖండమునందలి 49వ అధ్యాయములో ఈ క్రింది శోకము గలదు. 
శో॥ రాధా జగామ వారాహే గోకులం భారతం సతీ । 

వృషభానోశ్చ వైశ్యస్య సొచ కన్యా బభూవ హ ॥ (35) 
శో॥ అతలీతే ద్యాదశాబ్దే తు దృష్ట్వాం తౌం నవయౌవనామ్‌ । 

సార్ధం రాయాణవైశ్యేన తత్సంబంధం చకార స॥ (37) 

వరాహ కల్పములో రాధ గోకులమునందలి వృషభాను కుమార్తెయయ్యెను. 
ఆమెకు 12 సం॥ల వయస్సు రాగానే రాయాణవైశ్యునితో వివాహ సంబంధము 
నిశ్చయమైనది. రాయాణుడు కృష్ణుని తల్లి యశోద సోదరుడు. ఆ విధముగ రాధ, 
కృష్ణుని మాతుల పత్ని - అత్త, 
రాధ కృష్ణుని తల్లి : 

పురాణమునందలి ఈ కథలో శ్రీకృష్ణుడా సమయములో బాలకుడుగ 
నుండెను. ఒకనాడు నందుడు గోవులను మేపుటకై అరణ్యమునకు పోవుచు కృష్ణుని 
వెంట తీసుకువెళ్లెను. అకస్మాత్తుగా నచ్చట కుంభవర్షము కురియుటారంభింపగా 
ఆ బాలకుని సురక్షితముగ యింటికెట్లు చేర్చుటాయని నందుడాలోచించుచుండగా 
రాధ అకస్మాత్తుగా అచ్చటకు వచ్చినది. ఏడ్చుచున్న ఆ బాలుని నందుడు రాధ 
కివ్వగా ఆమె కృష్ణుని తీసుకొనిపోయెను. తరువాత బాలకుడు కృష్ణుడు కూడ నొక 
పరమ సౌందర్యవంతుడైన నవయువకునిగ తయారయ్యెను. తదుపరి వారిరువురు 
విచ్చలవిడిగ జరిపిన కామ క్రీడలను పురాణకారుడు వర్ణించిన తీరు అద్వితీయమైనది. 
బ్రహ్మవైవర్తము వంటి కామ వాసనలతో కూడిన శృంగార లీలల వర్ణన: గల 
గ్రంథమును వ్యాసుడు వ్రాసిన ధర్మ గ్రంథముగ పిలిచినచో యిక కామశాస్త్రమని 
దేనిని పిలువవలయును? 


XII 


శ్లో! కరే ధృత్యాచ తాం కృష్ణః స్థాపయామాస వక్షసి | 

చకార శిథిలం వస్త్రం చుంబనంచ చతుర్విధమ్‌ ॥ (148) 

కృష్ణుడు రాధను గట్టిగా పట్టుకొని తన గుండెలకు హత్తుకొనెను. ఆమెను 
వివస్త్రను చేసి చతుర్విధ చుంబనము సలిపెను. 
శ్లో! మూర్చామవాప సా రాధా బుబుధేన దివానిశమ్‌ | (151) 

రాధ నూతన సమాగమముచే మూర్చితురాలైనది. 
శ్లో _ శృంగారొష్టవిధం కృష్ణశ్చకొర కొమశాస్తవిద్‌ | (152) 

కామశాస్త్రము నెరిగిన కృష్ణుడు అష్టవిధ మైథునమును చేసెను. ఆ బాలుని 
తిరిగి తన ఒడిలో వేసుకొని రాధ యశోద వద్దకు వెళ్ళి 
శ్లో! గృహాణ బాలకం భద్రే స్తనం దత్త్వా ప్రబోధయ (175) 
ఓ యశోదాదేవి! నీ బాలుని తీసుకొని పాలిచ్చి ఊరడించుము అనెను. 

బ్రహ్మవైవర్త పురాణమునందలి యిటువంటి ప్రసంగములలో రాధాకృష్ణుల 
విలాసలీలల వర్ణన భారతీయ సంస్కృతి కత్యంత విరుద్ధములైనను పురాణములను 
సమర్థించువారు కొందరు ఈ ప్రసంగములన్నియు 'ఆధ్యాత్మిక భావములను 
తెలుపుననుచు యిట్లు సమర్థించుచుందురు. 

1. రాధాకృష్ణుల సంబంధము అలౌకికమై దివ్యమైనది. దానిలో 
కామవాసనలకు తావులేదు. 

2. _ ప్రసిద్ధ వైదిక విద్వాంసులు స్వ. పం శ్రీపాద దామోదర్‌ సాత్వలేకర్‌ 
గారొకచోట వ్రాయుచు, రాధకు కృష్ణుని యెడల పవిత్రభక్తి భావములతో కూడిన 
నంబంధముండెను. దీనిని కామ వాననలతో కూడిన భావములో 
చూచుటపరాధమనిరి, 

కః కృష్ణ చరిత్ర పై పరిశోధనాత్మక సమాలోచన జరిపినట్టి బంకించంద్రుని 
వంటి వ్యక్తి, రాధ పాత్రను పురాణకర్తల కల్పనగ నెంచు వ్యక్తి కూడ పురాణములలోని 
అసత్య కథలను త్యజించు సాహసములేక రాధాకృష్ణుల సంబంధము ప్రకృతి 
పురుషులతో కూడిన రూపకాలంకారిక వర్ణనగా సమర్థింతురు. ఇప్పుడీ విద్వాంసుల 
తర్కముపై సమాలోచన జరిపెదము : 

1. రాధాకృష్ణులను ప్రకృతి పురుషులుగ చెప్పుటకు వారివద్ద గల శాస్త 
ప్రమాణమేమి ? 


XIII 


ప్రకృతి పురుషుల వర్గనగల సాంఖ్య దర్శనమునందలి మూల 
సూత్రములందుగాని, వాని వ్యాఖ్యానమున గాని, పురాణములందు వర్ణించిన ఈ 
ప్రసంగమున కాధారమేదైనా చూపుటకు వీలున్నదా? అట్టు సాధ్యము కానిచో 
సాంఖ్య శాస్తముద్వారా రాధాకృష్ణుల సంబంధమును సిద్ధమొనర్చుట ఇసుకనుండి 
తైలమును తీయు చందమున అసంభవము. 

2, పురాణములలో నెచ్చటైనను రాధను మూల ప్రకృతిగను, కృష్ణుని 
పురుషునిగను వర్ణించిన, నది బాగుగనే యున్నది. కాని పురాణకర్తకు వారి ఈ 
సంబంధమును స్థూల సంభోగాత్మకమైనదిగ వర్ణించు యవసరమేల కలిగినదను 
విషయమే అన్వేషింపదగినది. 

రాధాకృష్ణుల (ప్రేమ వ్యవహారమునగల ఈ నిరాధారమైన కల్పన దేశచరిత్ర 
నెంత వికృతమొనర్చినదో వర్గనాతీతము. మన దేశములో పురాణ పురుషుల ఆచార 
వ్యవహారములు, చరిత్ర, ఓజస్సు, తేజస్సు, బల పరాక్రమములన్నియూ యిట్టి 
దూషిత శృంగార కథలతోనే కలుషిత మొనర్చబడి నష్టము గావింపబడినవి. వారి 
భక్తులు జరుపు వ్యభిచారాది దుష్కర్మలకు ప్రోత్సాహమిచ్చుట కిట్టి కల్పిత కథలే 
కారణము. ప్రసిద్ధ పురాతత్వ శాస్తకారుడు డా॥ రామకృష్ణ గోపాల భండార్కర్‌ 
గారిట్లు వ్రాసిరి. కృష్ణుని కంటె రాధకు అధిక ప్రాధాన్యతనిచ్చు సంప్రదాయ భక్తులు 
స్త్రీ మాసిక బుతు ధర్మమును కూడ నభినయింతురు. వారు ప్రజలలోనికి కూడా 
రారు. రాధకు పరిచారికలుగ కావలయునని వారి యుద్ధేశ్యము. ఈ 
యభినయమునకు వారు “సభీభావన' యని పేరుపెట్టిరి. 
రుక్కిణితో సరిణయము : 

పురాణములలో కృష్ణున కనేక పత్నులున్నట్లు చేసిన ఆరోపణలన్నియు 
కల్పితములు. వాస్తవముగ రుక్మిణియే కృష్ణుని వివాహితపత్ని. ఆమె విదర్భ రాజు 
భీష్మకుని కుమార్తె. రుక్మిణీ సోదరుడు రుక్మితన సోదరిని చేదిరాజు దంఘోషుపుత్రుడు 
శిశుపాలునితో వివాహము చేయుటకు నిశ్చయించెను. కాని రుక్మిణీ మాత్రము 
కృష్ణుని (ప్రేమించినది. రుక్మిణీ పంపిన సందేశము నందుకొని కృష్ణుడు విదర్భ 
రాజధాని కుండినపురమునకు వచ్చి నగరమునకు వెలుపలనున్న ఉద్యానవనములో 
వేచియుండి రుక్మిణీ రాగానే రథములో కూర్చుండబెట్టుకొని ద్వారకా పట్టణమునకు 
బయలుదేరెను. అది చూచిన శిశుపాలుడు తన సైన్యముతో కృష్ణుని వెంబడింపగా 
బలరాముడు తన యాదవ సైన్యముతో నతని నెదుర్కొని తరిమికొట్టెను. రుక్మిణీ 


XIV 


కూడా శ్రికృష్ణుని వెంబడించి పోరాడగా కృష్ణుడతనిని పట్టుకొని ముండనము 
గావించి పరాభవించెను. రుక్మిణీ బలరాముల కోరికపై అతనిని విడిచిపెట్టి 
రుక్మిణీతో ద్యారకకు చేరి వైదిక పద్ధతిలో పరిణయమాడెను. మనుస్మృతిలో చెప్పబడిన 
అష్టవిధ వివాహములలో రాక్షస వివాహమొకటి. తనకు నచ్చిన వరునితో వివాహము 
చేయుటకు పెద్దలంగీకరింపనపుడు వధువు ప్రార్థనపై వరుడామెను హరించి 
వివాహమాడుట రాక్షస వివాహము. రాక్షస వివాహమనుచితముగ భావింపబడు 
కృష్ణుని యుగములో కాలానుగుణముగ ఆనాటి ఆచార వ్యవహారములకది 
ఉచితముగనే తోచును. 
బహు వివాహముల ఆరోపణ అసత్యము : 

పురాణకర్తలు శ్రీకృష్ణుని ఎకపత్ని వ్రతముతో సంతోషింపక ఆయన కెనిమిది 
మంది పట్టపురాణులు గలరని కథలల్లిరి. భాగవతములో రుక్మిణీగాక 1) సత్యభామ 
2) జాంబవతి (విష్ణు పురాణములో ఈమె "పేరు రోహిణీ 3) కాలిందీ 4) సత్యా 
5) లక్ష్మణా 6) మిత్రవృన్గా 7) భద్రా అను ఏడుగురు భార్యల పేర్లు గలవు. వీరితో 
కృష్ణుని వివాహమునకు వేర్వేరు కథలనల్లిరి. కృష్ణుడు ప్రాగ్గోతిషపుర రాజైన నరకాసురుని 
చంపి 16వేల స్రీలను వివాహమాడినట్టుగ భాగవతమునందలి 59వ అధ్యాయములో 
గలదు. ప్రథమమున నరకాసురుని సేనాపతి 'ముర' అను వానిని చంపినందున 
'మురారి అని కృష్ణునకు పేరు వచ్చినది. నరకాసురుని చెరలోనున్న 16వేల రాజ 
కుమార్తెలను చెరనుండి విడిపించి వారిని పత్నులుగ గ్రహించెను. 

బంకించంద్రుడు ఈ ఘట్టము లన్నింటిని అలౌకికము, మిథ్యలుగా నెంచును. 
కృష్ణుని సమకాలీన ప్రాగ్గొతిషపుర రాజు నరకాసురుడు కాక కురుక్షేత్ర యుద్ధములో 
అర్జునుని చేతిలో మరణించిన భగదత్తుడని ఆయన వాదము. మహాభారతమున 
కూడ ఈ విషయమున్నది. కనుక 16వేల రాణులతో కృష్ణుని వివాహ మసత్య 
ఆరోపణయని ఆయన తన కృష్ణచరిత్రయను గ్రంథమున 221వ పేజిలో వ్రాసిరి. స్వ. 
పం, శ్రీపాద దామోదర్‌ సాత్వలేకర్‌ గారు 16 వేల (స్త్రీలతో వివాహ విషయముననొక 
విచిత్ర వాదనను చేసిరి. అదేమన - నరకాసురుడు విభిన్న రాజ్యముల నుండి 16 
వేల రాకుమార్తెలను తెచ్చి తన కామవాంఛను తీర్చుకొనుటకై అంతఃపురమున 
నుంచెను. కృష్ణుడా నరకాసురుని చంపి వారందరినీ చెరనుండి విడిపించి తన 
అంతఃపురములో స్థానమిచ్చి అబలల నుద్ధరించి వారి సంరక్షణ భారమును తాను 
వహించి ఒక క్రొత్త ఆదర్శమును నెలకొల్పెనని వారు వ్రాసిరి. కాని 16 వేల 
స్రీలనుపత్నులుగ స్వీకరించి కృష్ణుడు నెలకొల్పిన ఆయాదర్శమేమిటో? నరకాసురునిచే 


XV 


చెరబట్టిన స్త్రీలను తిరిగి గ్రహించుట కెవరును సిద్ధముగ లేరనుకున్నను వారిని తన 
పత్నులుగ జేసుకొనుటొక్కటి తప్ప వెరొక మార్గమే లేదా? ఆర్యజాతిలో ఎకపత్నీ 
వ్రతము ఆదర్శముగ, నెంచబడుచున్నది. బహుభార్యాత్వము వై వెదిక సంస్కృతికి 
సర్వదా విరుద్ధము, నింద్యము. కనుక i వేల స్రీలను వివాహమాడుట మంచి 
ఆదర్శముకాదు. సాత్వలేకర్‌ గారన్నట్లు స్రీ స్తీ సంరక్షణే సమస్యయైనచో' వారినొక 
ఆశ్రమమున నుంచవచ్చును గదా? 

ఈ కథలను అసత్యముగ నిరూపించుటకై బంకింబాబు అత్యంత శ్రమపడి 
చివరకు మహత్త్వ్వపూర్ణమైన ఈ క్రింది సారాంశమును వ్రాసిరి. “మహాభారతము 
నందలి మూల అంశములను బట్టి రుక్మిణీ తప్ప కృష్ణునకు మరొక భార్య లేనట్లు 
ప్రమాణములు కనబడును. రుక్కిణీ సంతానమే తరువాత రాజసింహాసనము 
నధిష్టించెను. వేరొక వంశము వారెవరును కనబడరు. కనుక శ్యమంతకమణితో 
ఆయనకు సత్యభామాది స్రీలు లభించిరనుట, నరకాసురుని 16వేల రాణులకథ 
నాన్నమ్మకథలే (కల్పిత కథలే). ఈ కథలు విని సంతోషింపదగినవేగాని నమ్మదగినవి 
కావు.” 
. శ్రీకృష్ణ చరిత్రను వ్రాయుచు శ్రీలాలా లజ్‌పత్‌రాయ్‌ గొప్ప మార్మిక శబ్దములను 
వ్రాసిరి. “ప్రపంచములో మహాపురుషుల పై అనేకమంది విరోధులు అత్యాచారముల 
నొనర్చిరి. కాని మహాపురుషుడైన శ్రీకృష్ణునిపై ఆయన. భక్తులే అనేక దోషారోపణల 
నొనర్చిరి. శ్రీకృష్ణుడు భక్తుల అత్యాచారములకు ఎరగానైరి . అగుచుండిరి. 
సాధారణముగ శ్రీకృష్ణుడే క్రొత్త క్రొత్త అవతారములను ధరించుచుండును. శ్రీరాముడు 
అవతారములను ధరించుట ఎప్పుడైనా విందుమా? ఇరువురను విష్ణు అవతారముగనే 
ఎంచుదురు. శ్రీకృష్ణుని వంటి వ్యక్తి ఈ దేశమునందేకాక ప్రపంచమునందు కూడ 
ఇంతవరకు జన్మింపలేదు. ఆర్యమర్యాదా రక్షకుడైన శ్రీరామునితో శ్రీకృష్ణుని 
వ్యక్తిత్వమును పోల్చవచ్చునుగాని యిరువురు జీవించిన యుగములు, వారి 
కాలము నాటి జీవనపరిస్థితులలో మూలభేద ములు కలవు. శ్రీరాముడు స్వయముగ 
ఒక ఆదర్శ మూర్తియైన రాజు. కాని శ్రీకృష్ణునకు ఆదర్శ రాజ్యమును స్థాపించు 
కార్యమును స్వయముగ చేయవలసి వచ్చెను. శ్రీకృష్ణుడు ఎందరినో రాజాలుగదేస్‌ 
తాను స్వయముగ రాజ్యాధికారమునకు దూరముగనున్నట్టి సామాజ్య సంస్థాపకుడు. 
శ్రీకృష్ణు డెదుర్కొన్న నమన్యలు శ్రీరామునకు లేకుండెను. జరి యక లనీ 
ఎటువంటిదృష్టితో ఎ విధముగ చూచినా శ్రీకృష్ణుని చరిత్ర వ్యక్తిత్వములు 
భూమండలమున అద్వితీయములుగ గణింపబడును. 


or a 


ఓ3మ్‌ 


యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


శ్రీకృష్ణుని చరిత్ర 


ప్రతి దేశమునందు ప్రతిజాతియందు అప్పుడప్పుడు మహాపురుషులుద్భవించి 
సమాజములో వ్యాప్తిచెందిన కురీతులను రూపుమాపి దేశమును దుస్దితినుండి 
ఉన్నత స్థితికి కొనిపోయి సభ్యత, దేశాభివృద్భలను మహోన్నతదశకు తీసుకొని 
పోవుదురు. అట్లే బుషులు మునులు జన్మించిన పవిత్ర పుణ్యభూమియైన ఈ 
భారత భూమి పైకూడ గొప్పగొప్ప మహాపురుషులెందరో ఆవిర్భవించుట జరిగినది. 
వేలాది బుషిమునులు, పరాక్రమవంతులైన రాజులు, విద్వాంసులు, మహాపురుషులు 
యిచ్చట జన్మించినను మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు మరియు 
యోగిరాజు శ్రీకృష్ణునిపై ప్రజలకు అత్యధిక శ్రద్ధా భక్తులు, ఆదరము గలవు. 
సుమారు 5వేల సం॥రములకు పూర్వము ద్వాపరయుగమందలి అంతిమ చరణమున 
ఈ భరతవర్షమున ధనధాన్యాదులతో తులతూగు చుండునట్టి చిన్న పెద్ద ఆర్య 
స్వతంత్ర రాజ్యము లనేకము లుండెడివి. ఇంతటి సుఖములతో కూడియుండియు 
ఆ క్షత్రియరాజులు జూద మద్యపానాది దుర్వ్యసనములలో మునిగి తేలుచు 
దురాచారులు, అత్యాచారులుగ నున్నందున (ప్రజలు నానాదుఃఖముల 
ననుభవించుచుండెడివారు. అట్టి విపత్కర సమయమున శ్రీకృష్ణుడు జన్మించెను. 


a ol లం Fe tabi 


2 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


భాగవతాది పురాణములలో శ్రీకృష్ణుని జననము కంసుని కారాగారములో 
అస్వాభావిక రూపములో చిత్రింపబడెను. పుట్టినపుడు నాలుగు భుజములుండి 
తరువాత రెండయ్యెను. కంసుడు తన తండ్రి ఉగ్రసేనుని సింహాసనము నుండి 
తొలగించి కారాగారమున నుంచి 'శూరసేన' దేశమునకు తానే రాజయ్యెను. 
రాజధాని మథుర. కంసుని సోదరియైన దేవకి వసుదేవుని రెండవ భార్య. కృష్ణుడు 
దేవకీ వసుదేవుల పుత్రుడు. దేవకీ పుత్రుని వలన తనకు మరణము సంభవించునని 
ఎవరో కంసునకు చెప్పుట వలన అతడు దేవకికి పుట్టిన ఏడుగురు పుత్రులను 
పుట్టుటతోనే చంపివేసెను. ఎనిమిదవ గర్భమున జన్మించువాని వలన కలిగిన 
భయముతో చింతితుడయ్యెను. కంసుని అత్యాచారములకు భయపడిన వసుదేవుడు 
గర్భవతియైన తనపత్ని రోహిణిని తనమిత్రుడైన నందునివద్ద నుంచగా ఆమెకు 
బలరాముడు జన్మించెను. కంసుడు దేవకీ వసుదేవులను తన గృహమున 
బందీలుగా నుంచెను. దేవకికి అష్టమగర్భమున శ్రీకృష్ణుడు జన్మింపగనే వసుదేవుడు 
శ్రీకృష్ణునికూడ నందుని వద్దకు తీసుకొనిపోయి విడిచివచ్చెను. అచ్చటనే బలరామ 
శ్రీకృష్ణుల బాల్యము గడచెను. గోకులముననుండి శ్రీకృష్ణుడు మల్లయుద్దములో 
అతి ప్రావీణ్యతను సంపాదించి పిన్నవయస్సులోనే బలశాలియైన మల్లునిగ 
తయారయ్యెను. 

యునానీ (చైనా) రాయబారి మెగస్థనీస్‌ మధురా నగరమును వర్ణించుచు 
మధురవాసులు 'హిరాక్షీస్‌ ను పూజించుచుండిరని వ్రాసెను, ఆ హిరాక్టీస్‌ మరెవరో 
కాదు - శ్రీకృష్ణుడే. గ్రీకు భాషలో కృష్ణుని 'హిరాక్టీస్‌ అందురు. ఆ సమయమున 
“డయోనిసస్‌'అను రాజు యునాన్‌ను పాలించుచుండెను. యునాన్‌ రాయబారి 
భారతదేశమునకు చంద్రగుప్తుని కాలములో వచ్చెను. డయోనిసస్‌ నుండి చంద్రగుప్తుని 
వరకు 153 తరముల అంతరమున్నట్లు అతడు సాక్ష్యాధారములతో వ్రాసెను. ఆ 
డయోనిసస్‌ను శ్రీకృష్ణునికంటె 15 తరముల ముందువానినిగ చెప్పుచుందురు. ఈ 
విధముగ శ్రీకృష్ణుడు చంద్రగుప్తుని కంటె 153-15=138 తరముల ముందువాడు. 
చరిత్రకారుల లెక్కల ననుసరించి ప్రతి తరమునకు 20సం॥లు (సరాసరి) గ 
లెక్కించినచో 138%20=2760 సం॥లగును. చంద్రగుప్తుడు క్రీస్తుకంటె 312 సం॥లు 
పూర్వముండెను. ఇప్పుడు 1988 సం॥లో శ్రీకృష్ణుని పూర్తికాలము = 2760 + 
312+1988=5060 సం॥లు. అనగా సుమారు 5వేల సంవత్సరాలైనవి. 


శ్రీకృష్ణుని చరిత్ర వ్‌ 
బలరామ కృష్ణులు వసుదేవుని పుత్రులని, వసుదేవుడు వారినచ్చట 
రహన్యముగ దాచియుంచినట్లు తెలుసుకున్న కంసుడు అచ్చటనే వారిని 
హతమార్చుటకు నిశ్చయించి పిశాచిని పూతనను, అఘాసురుడు మున్నగు ననేక 
దుష్టులను కృష్ణుని చంపుటకై వ్రజదేశమునకు పంపెను. కాని తన 
బలపరాక్రమములతో శ్రీకృష్ణుడు వారినందరిని హత మార్చెను. అన్నదమ్ముల 
నిరువురను చంపుటకై దుష్టుడైన కంసుడు మరొక ఉపాయము నాలోచించెను. 
అతడు తన వద్దనున్న మల్లుడు చాణూర్‌ మరియు ముష్టికులతో మల్లయుద్ధము 
చేయుటకై బలరామ కృష్ణులను మధురా నగరమున కాహ్వానించెను. అచ్చట 
కృష్ణుడు 'వారిరువురను మల్ల యుద్ధములో చంపి అత్యాచారియైన కంసుని కూడ 
చంపి ప్రజల దుఃఖములను తొలగించెను. 
శ్రీకృష్ణుని జీవితమును రెండు భాగములుగ విభజింపవచ్చును. మొదటి 
భాగము కంసవధకు పూర్వము. రెండవ భాగము కంసవధ తరువాత. కంసవధ 
తరువాతనే శ్రీకృష్ణుడు లోక ప్రసిద్ధి గాంచెను. కంసవధకు పూర్వకాలమును 
భాగవతకారుడు వర్ణించెను. భాగవతీములోని 10, 11 ఆధ్యాయములలో శ్రీకృష్ణుని 
బాల్యవర్ణన విస్తారముగకలదు. ఈ వర్ణన కామ, మోసపూరిత ఘటనలతో 
నిండియున్నది. ఇందులో కృష్ణుడు పిల్లన గ్రోవి. ఊదువాడు, వెన్నదొంగ, పశువులకాపరి. 
అతని పిల్లనగ్రోవి స్వరమును గోపికలు ముగ్భలై వినుచుందురు. అతని 
సౌందర్యమునకు వారు మోహితులై అతనిని పతిగ నెంచుదురు. గోపికలతో 
శ్రీకృష్ణుని రాసలీల వర్ణనగలదు. ఈ వర్ణన చూచినచో శ్రీకృష్ణుడు మహాకాముకుడుగ, 
విషయలంపటుడుగ, ఇంద్రియలోలుడుగ కనుపించును. ఉదాహరణకు భాగవతము 
నందలి ఈ ప్రసంగమును చూడుడు - 
శ్లో॥ బాహుప్రసార, పరిరంభ, కరాల, కోరునీవీ 
స్తనాలభన, నర్మనరవాగ్ర పాతేః। 
క్వేల్యా 2వలోక హసితే, బ్రజసుందరీణా 
ముత్తభ్యయన్‌, రతిపతీ రమయాంచకార ॥ 
అర్థము : బాహువులుచాచుట, బంధించుట, మెడను. చుట్టకొనుట, 
కటివస్ర బంధనమును (-) స్తనములను తాకుట (-) 
మత్తుతో కూడిన దృష్టితో చూచుట, మందహాసములు మున్నగు. కామ 
ప్రకోప చేష్టలతో శ్రీకృష్ణుడు గోపికలతో రమించు (క్రీడించు). చుండెను. కుబ్బతో 


4 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


సమాగమము, గోపికల వస్త్రముల నపహరించి వారిని పూర్ణ నగ్నముగ చూచుట 
మున్నగునవి వర్ణించి భాగవత టీకాకారుడైన శ్రీ శ్రీధర్‌ అనువాడు గోపికలను 
ఆటవికులు, వ్యభిచారిణులు, అతిదుష్టులుగను; ఆ వ్యభిచార గోపికలతో కూడిన 
శ్రీకృష్ణుని జార చోర శిఖామణిగను సంబోంధించెను. 

ఈ పురాణములోనే శ్రీకృష్ణుడు సంధ్యావందన మొనర్చుచున్నట్లు కూడ 
వర్ణించెను. 
శ్లో॥ టబ్రాహ్మేముహూర్త ఉత్సాయోప స్పృశ్య మాధవః । 

సంధ్యాయా పసన్నకరణ ఆత్మానం తమసః పరమ్‌ ॥ (4) 

అధాప్లుతో 2 మృస్యమలే యథావిధి క్రియాకలాపం పరిధాయ వాససః | 

చకార సంధ్యోపగమాది సత్తమో, హుతానలో బ్రహ్మజజాప వాగ్యతః ॥ (6) 

అర్థము: ప్రతి దినము శ్రీకృష్ణుడు బ్రహ్మ ముహూర్తములో నిద్రలేచి 
నిత్యకర్మల నాచరించిన పిదప ఈశ్వర ధ్యానమొనర్చును. అప్పుడతని కత్యధిక 
ఆనందము కలుగుచుండును. (4) 

తరువాత ఆయన స్నానమొనర్చి శుభ్రవస్రమును ధరించి సంధ్యాగ్ని 
హోత్రములు నొనర్చి గాయత్రీ జపమొనర్చుచుండిరి (6) 

తరువాత ఈ పురాణములోనే శ్రీకృష్ణుని వేదవేదాంగ విదుడు మరియు 
ధనుర్వేదమున పూర్ణ విద్వాంసునిగ వర్ణించెను. నిత్యసంధ్యాగ్ని హోత్రములకర్త, 
వేదవేదాంగవేత్తయైన శ్రీకృష్ణుని ఇంతటి అసహ్యపూరిత చరిత్రునిగ భాగవతకారు 
డెందులకు వర్ణించెనో అర్థముకాని విషయము. 

శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తుట, వృషాసురుని వధించుట, కాళిందీ 
మడుగులోని పాముపై నాట్యమాడుట మున్నగు ఘటనల వర్ణన కేవలము 
చమత్కారములు మాత్రమే. భయంకర విషనాగులను పాముల నాడించువాడు 
కూడ వశము చేసుకొనును. 

మహాభారతములోని శ్రీకృష్ణుడు 

మహాభారతములో మహారి ] వ్యాసుడు శ్రీకృష్ణుని చరిత్ర నత్యుత్తమముగ 
వర్ణించెను. వాస్తవముగ మహాభారతమే శ్రీకృష్ణుని జీవన ప్రామాణిక గ్రంథము. 
“ష్లందులో "శ్రీకృష్ణుని రాజనితికోవిదునిగ, శీలవంతునిగ, సదాచారిగ, వేదవేదాంగ 
విదునిగ, సారం So వర్ణింపబడినది. మ ప 


Caran 


కోరరు ల చేసినటూకోనివాయబడలేదు. 


వంశ క. 


"7 
Ais tae To శ Ue wand ₹ కి 
ఆ] 3 జ” 


ed వర్షమును వు నలప్రడుపు డు యయోకి, ఉను యద్‌ 
'తుర్వసుల్తను. యర్తువురు పుత్రులుడెడివార్ను - "యదు కుమారుడు 
మధు. అతని కుమారుడు సొత్యక్‌. సాత్వత్త్‌కుషరువర్పు పుత్రులు: “మొదటీవాడ్డు 
అంధకుడు. రెండవవాడు వృష్టి. ఈ అంధకునీకి మహాభోజు Un ea టరు గలదు! 


అంధక వంశములోని వాడగు' ys సుకు కయ్‌ (మోత పధక దవ వంశ 


Ey” 
Cin 


గజ్యము అంధక వంశ రోజుల చ్రశ్రల్రో సుంషిడద. Hoos 
జ స శ్రీటస్ణుడు వ్‌ సి “వ్రర్ణామవవాడు? “తమన్‌ "తొత్‌గోరు వుటేవ్య స్ట 
ఫిజీసుదు స సగర ళో oi aa ap | నటల థ్‌ శ్‌ ree జప టి నస 


wus set హోత్రతో 5 శ్రీ ప్పష్హ్‌డోక ఉపకార! న. . తున 
కసవప నధగయనమొన్న న. “నాతఢొక త్రసార్దారణు. “అహమ్‌ ఏ పురు రకు 
మనకు “బోరద్‌డును. ' వరత చూచీన్గ “తే తటే మనతో స సమానమైగ్గ స రత 
జీవనమును గడపిన పోరేవీరుకు కోన్టరార్లు.బ్లో స్యమున' హ్యాయామారుతద్యార? 
ఆయన తన ,దేహధారుథ్యమును" పేర పందిన కొనెను. తరువాత సాందీపుని 
అశకుమున" "బ్రహ్మాదర్థమమో పధకము వచనద గయల ప 
సర్భయనము' గావించేను. అట్ట క్యు ప్ర్మ మానవునకు సే సరిపోక జీవితమే 


గ 
న! గ 


1శ్రమునోవ్రసోద౮చునట్టిద్యయు (వైదిక పర్య పరక ti పు సో 
తద కర్తే క్రిఫోమైక్యముసోశన తీ తసోధారణ బుద్ధిక్రాశరకీతో వేద Sane 
ప్రతిభప్రభొవముల; వ్యక్తిత్వ బలవ ఏసళ్ళమ మరయు మూడూ గమటపుప ప్రస 
చష్టల జదనముతో సుస్థరమొకొనీంచెను. వైదిక ధర్యాపరబ మతో తన జవత 
మహోాన్నతముగనానీర్చుకొనేను ఆయే న సారిగ లకాలో మల్ల ద్వ యో 
పీవో దనమంన సల గక (గలడు ఆక plese 












పోతు, 'జసధిశ్రీ పాఠధణకు డర 2 వేదాయటవు, డి opr 
నొనర్చువాడు, నీతికోవిదు డూధనుర్వేద* “వళ వసన 


నెరిగినవాడు, దక్షతతో కూడిన ప రకుడు యోర్టివీట్‌ మాం విపైకళ్య ముగి 
రథసారథి, అసమాన saps is: లగా ప్నపక్డి fetes ఆదర్శ 
బ్రహ్మచారి, ఆదర్శ Pave ల బరు ఆ ర్య మర్యు హోతా 
లోకులనందరిని అకరిం చువాడూ ధలు తం యు రుడు దక యి సషమేబడీ 

- రక్షకుడు మరియు అకుంరి శుద్ధా. నర స న న 





6 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


వర్తమాన కాలములలో మానవుల కత్యంత (ప్రేరణ నిచ్చుచుండును గాక! శ్రీకృష్ణుని 
మానవాతీతునిగ, భగవంతుని అవతారముగ చివరకు భగవంతునిగ కూడ చెప్పుచు 
నాతనిని సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడని జనులు పిలువసాగిరి. 
శ్లో॥ యద్యదాచరతి శ్రేష్ట స్తత్తదేవేతరో జనః । 

స యత్రమాణం కురుతే లోకస్తదను వర్తతే ॥ 

శ్రేష్ణులు ఆచరించినట్లుగనే ఇతరులు నాచరించెదరు. వారెవరిని 
అనుసరింతురో లోకమంతా వారినే అనుసరించుచుండును. ఇది సత్యము. ఈ 
యుగములో కూడ మనము శ్రీకృష్ణుని వాస్తవ జీవనము నర్థము చేసుకున్నచో 
నిశ్చయముగ మనమాయనను అనుకరింతుము. పైన చెప్పిన విధముగ ప్రపంచమున 
శ్రీకృష్ణుని గూర్చి ప్రచారమొనర్చినచో ప్రపంచముద్ధరింపబడును, మన మహా 
పురుషులను గూర్చి సరిగ అర్థముచేసుకొనక విపరీతముగ అర్థముచేసుకొని వారి 
ననుసరింపకపోవుట వలననే నేడు మనకీ దుస్థితి కలిగినది. 

ఆదర్శ మిత్రుడు 

ప్రపంచమునందలి అలభ్య వస్తువులలో నిజాయితితో కూడిన మిత్రుడు 
కూడ ఒకడు. లోకమున విందులిచ్చువారు గాని విందులు తీసుకొనువారు గాని 
పరస్పరము మిత్రులుగ వ్యవహరించుచుందురు. మంచి బుద్ధిమంతులై పవిత్ర 
ఆదర్శ్భములు గల విద్యార్థులు కళాశాలలో ప్రవేశించిన తరువాత అనేక 
దుర్వ్యసనములలో చిక్కుకొందురు. దానికి కారణము మిత్రులు. అటువంటి 
వారిని మిత్రులనుట కూడా సిగ్గుచేటు. వేదమాత ఇట్లు చెప్పుచున్నది - సఖా 
సఖాయం వ్యతరద్‌ విషూచీః। ఆపదలో నున్న మిత్రుని రక్షించువాడు, విషమ 
పరిస్థితులలో చేయూతనిచ్చి సహాయపడువాడు మిత్రుడు. వేదమునందలి యింతటి 
ఉచ్చభావమునకును నేటి నికృష్ణ వాతావరణమునకును పోలిక ఎక్కడ? భర్శహరి 
తన నీతి శతకమున మిత్రుని లక్షణము నిట్లు చెప్పెను. 
శ్లో! పాపాత్‌ నివారయతి, యోజయతే హితాయ, 

గుహ్యంచ నిగూహతి, గుణాన్‌ ప్రకటీ కరోతి । 

ఆపద్‌ గతం నజహాతి, దదాతికాలే, 

సన్‌ మిత్ర లక్షణమిదం, ప్రవదంతి తద్‌జ్ఞాః ॥ 
విద్వాంసులు మిత్రుని లక్షణముల నిట్లు వర్ణింతురు - 


ఆదర్శ మిత్రుడు 7 


మిత్రుడు పాపాచరణమునుండి రక్షించును. 
హితమును గూర్చు పనులను చేయుటకు ్రేరేపించును. 
రహస్యముగ నుంచదగు స్వవిషయములను రహస్యముగ నుంచును. 
మిత్రుని మంచి గుణములను అన్నివేళలా అందరితో చెప్పుచుండును. 
ఆపదలో నున్న మిత్రునెన్నడు ఒంటరిగా విడిచిపెట్టక సమయానుకూలముగ 
సహాయము చేయును. 
6. సమయానుకూలముగ సహాయపడును. 

ధనము, ఐశ్వర్యము, ఉన్నతపదవి, గౌరవములుగల ఒక మిత్రునివద్ద 
కొకనాడొకవ్యక్తి వెళ్ళగా ఆ మిత్రుడతనిని మీరెక్కడి నుండి వచ్చితిరి? ఎమి పనిమీద 
వచ్చిరని యడిగెనట. అందులకా వ్యక్తి కోపము నణచుకొనుచు నన్ను నీవాకప్పుడు 
మిత్రునిగ చూచుచుండెడివాడవు. అందరూ నీకు సరిగా కనబడుటలేదని 
అనుకుంటుంటే చూచి పోదామని వచ్చాను. కాని నిన్ను చూస్తుంటే నీవు పూర్తిగా 
అంధుడవైనావు అనెనట! 

“సమాన వ్యసనేషు సఖ్యమ్‌” - 

సమాన గుణకర్మస్వభావములు గల వ్యక్తులమధ్య స్నేహము పొసగుననునది 
లోకోక్తి. కాని శ్రీకృష్ణ సుదాముల స్నేహము జగత్రసిద్ధమైనది. తన చిన్ననాటి 
బాల్యస్నేహితుడు, సహాధ్యాయి, నిరుపేదయైన సుదాముడు అత్యంత దయనీయ 
స్థితిలో శ్రీకృష్ణుని గృహమును సందర్శించినపుడు శ్రీకృష్ణుడానర్చిన సత్కారము 
ప్రపంచ చరిత్రలోనే అనన్య సామాన్యము. 

ఒకనాడు ద్వారకలోని రాజభవన ద్వారమందాక బిక్షకుడు నిలచియుండెను. 
శిరస్సుపై సాగా, శరీరముపై చొక్కాలేక, మాసి చిరిగిన ధోవతిని ధరించి, కాళ్ళకు 
చెప్పులు కూడా లేకుండ దరిద్రావస్థలోనున్న నొక వ్యక్తి ఆశ్చర్యముగ ఆ 
సుందరభవనమును చూచుచుండెను. అతనింటిలో దరిద్రము తాండవించు 
చున్నందున, పిల్లలకు భోజనము దొరుకుట కూడా కష్టమైనందున, అతని 
భార్యపంపగా యిచ్చటకు వచ్చెను. గృహిణి తాను దుఃఖమును సహింపగలుగును 
కాని, తన సంతానము దుఃఖము ననుభవించుట సహించజాలదు. పర్వతమువంటి 
ప్రతాపవంతుడు రాణా ప్రతాపసింహుడు కూడ తన సంతానము ఆకలితోనున్న 
చూచి చలించిపోయిన, పాపమా స్రీ ఎంతటిది? ఒకరోజున మాటలలో ఆ దరిద్ర 
బ్రాహ్మణుడు తన భార్యతో బాల్యమిత్రుడు శ్రికృష్ణుని గూర్చి చెప్పెను. అంతట 


రాస రుగు కా 


'8 యుగష పురుషుడు శ్రీకృష్ణుడు 


ప్రతిరోజు ఆమె తన మిత్రుడు కృష్ణునీ వ వద్దకు వెళ్ళిన సహాయమును తీసుకొని రమ్మని 
బాధింపసాగినద: "అతడు" తప్పించుకు తిరుగుచుండేడివోడు.” కృష్ణుడు తనను 
అవమానమొనర్చి. 'పరపినచో” జైవితమంతో ' 'సరిపాదించిన “తన గౌరవము 
ఒక్కక్రణముల్తో నష్టమైపోవును." “తన;జీవితములోశేవలము' గౌరవరూప ధనమునే 
సంచయమొనర్చెను. తనవద్ద యెట్టి సంపదలు లేకున్నను తనముందు ప్రజలు 

గౌరవముతో తలవంచెదరు. క ఎవరికి తలవంచని తా నీనాడు 
పొట్టకూటికొణకు కృష్ణునిముందు తలవంచవలయునా? తలవంచినా దానికి తగిన 
మూల్యమును అతడిచ్చునో లేదో, నమ్మకములేని ఈ పనికై ఎంతోదూరము 
ప్రయాణము చేసి ఎవరు వెళ్ళుదురు? కృష్ణుడు తన నుే బక్షించినచో తాను 
సహింపగలడా? ద్వారకకు ఎట్టి పరిస్థితులలోనైనా తను వెళ్ళరాదని నిశ్చయించుకొనెను. 
కాని విద్వాంసురాలైన పత్ని ఆయనకు నచ్చజెప్పుచు “బ్రాహ్మణుడు అవమానమును 
కూడ అమృతముతో సమానముగ తలంపవలయును. మీరు కృష్ణునేమియు 
యాచింపవద్దు. ఆయనేమైనా యిచ్చినా తీసుకొనవలదు. కేవలము ఆయననొకసారి 
కలిసిరండి. పరమప్రియమిత్రుని కలుసుకొనుటకు కూడ వెళ్ళనటువంటి మీ 
హృదయమెంత కఠోరము. నా స్నేహితురాళ్ళెల్లప్పుడు నాకు గుర్తుండెదరు.. వారిని 
చూడవలయునని నాకు ఎల్లప్పుడు కోరికయుండును!” అన్న భార్యమాటలు 
బాణమువలె సుదాముని హృదయమున గ్రుచ్చుకొని మైత్రితోకూడిన అతని 
హృదయములో శ్రీకృష్ణుని చూడవలయునను కోరిక బాలుని చందమున పరవళ్ళు 
క్రొక్కసాగినది. చూచి చాలారోజులైనది. కనుక ఒకసారిపోయి చూచివచ్చెదను. 
(పమాదరములు లభింపకున్నను కనీసము మిత్రుని దర్శనమగునని తలంచి ఆ 
దరిద్ర బ్రాహ్మణుడు అనేక కష్టములకోర్చి ద్వారకకు చేరుకొనెను. ద్వారకలోని 
రాజసభా భవనమునకు ముందు సుదాముడు నిలబడియుండెను. మనస్సులో 
అనేక సందేహములు కలుగసాగినవి. శ్రీకృష్ణుని కలువవలయునని ద్వారపాలకునితో 
చెప్పుదమా అంటే ఆయన తన రాచకార్యములలో రాజభోగములతో 
తలమునకలగుచుండునేమో యను సందేహము కలుగసాగెను. ఆయనకు నన్ను 
కలుసుకొనుటకు తీరికయుండునా? అతడు భ్రమణము కొరకెప్పుడైనా బయటకు 
వచ్చినచో దూరమునుండి దర్శనమొనర్చుకుందును అని తనలో అనుకొనుచుండెను. 
అట్లయినచో ఆయన ఎప్పుడు బయటికి వచ్చునో? అంతవరకు బయటనే 
వేచియుండిన చాలా సమయము వ్యర్థముగావచ్చును. ఏ ద్వారముగుండా 


॥ ఇ శీ ॥ స 
లక న i! జ పటం త్న sire తు 
gs et Fi pl ef E 
lois Nahe w న శ న ars క ణి స్ట న dn న 9 


యున్నవి. కనక ద్యారపోటుకుతి. ద్వారా. కబరరపదను. .ఇష్టపడీ అతడే 
కలుసుకొనుటకు వచ్చినచో కలిసెదను. "లేనిచోతీరగిగ్రామమునకు పోవుదును. 
క్రషృష్ణుడు నుఖముగ నున్నట్టు మూరితిని ఇదేమైనా తక్కువ సంతోష వార్తయా! 
ఇట్లు 'ఊహాలోకమున విహరించుచు “చాలతసేపటి "నుండి ద్వారమున కెదురుగా 
నిలిచియున్న ఆయనను చూచిన ద్వారపాలకుడు యాచకుడని తలంచి అయ్యా! 
మరల ఎప్పుడైనా రండి. మా మహారాజుగారిష్పుడు రాచకార్యములలో 
మునిగియున్నారు. ఇది దానమునకు సమయము కాదు అనెను. ద్వారపాలకుని 
మాటలను వినిన సుదామునకు ధైర్యము వచ్చినది. అతడు ద్వారపాలకునితో 
ధైర్యముగ - “నేను భిక్షగాని, దానము గాని అడుగుటకు రాలేదు. శ్రీకృష్ణుడు నా 
బాల్యమిత్రుడు. అందువలన ఆయనను కలుసుకొనుటకు వచ్చితి' ననెను. ఆ 
ద్యారపాలకు డతనిని ఆపాదమస్తకము చూచి మహారాజును కలియుటకు తగిన 
ఆభూషణాదులను అతడు ధరింపకున్నను అతని ముఖములోనున్న అచంచల 
విశ్వాసమును చూచి భయముతో - ఈ వ్యక్తి తరువాత మహారాజును కలిసినప్పుడు 
నేను నీ మిత్రుడనని ఎంత చెప్పినను నీతో కలియుటకు అనుమతి నివ్వలేదని 
చెప్పినచో, మహారాజు కోపము చెందును. అని ఆలోచించి ఆ ద్వారపాలకుడు 
వెంటనే శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, మహారాజా! ద్వారము వద్ద ఒక దరిద్రుడు, 
బలహనుడైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు సుదాముడట. మిమ్ములను 
కలుసుకొనగోరుచున్నాడు. లోపలికి పంపమందురా? యని అడిగెను. ఆశ్చర్యము! 
'సుదాము డను మూడక్రరములలో నేమి మాయయున్నదో కాని ద్వారపాలకుని 
కంటె ముందుగనే పాదరక్షలు కూడ ధరింపకుండా ద్వారకాధీశుడు త్వరత్వరగా 
బయటకు వెడలెను. ద్వారపాలకుడు బయటికి వచ్చి చూడగా మహారాజు 
శ్రీకృష్ణుడా దీనవదనుని కౌగిలించుకొని దుఃఖింపసాగెను. 

మధ్యమధ్యలో శ్రీ కృష్ణుడు సుదామునితో - ఇంతటి కష్టములలో నుండి కూడ 
నాకు తెలియజేయకుండుటకు కారణమేమి? మీకు నాపై విశ్వాసము లేదా? 
గురుకులమున యిరువురము కలిసి విద్యాభ్యానమొనర్చుచు, గురుసేవ 
చేయుచుండినట్టి ఆనాటి ప్రాత స్నేహితుడను కానా? నేను. రాచకార్యములలోపడి తన 
బాల్యమిత్రునిగూడ మరచినటువంటి నే నపరాధిని. నన్ను క్రమింతురా సుదామా? 
అనుచుండగా, దీనునివలె కనబడుచున్నట్టి ఆ దరిద్ర బ్రాహ్మణుడు తనకు జరుగుచున్న 


10 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


గౌరవమును ఇంద్రభోగమువలె తలంచుచు తన దరిద్రస్థితిని పూర్తిగా మరచెను. 
తలపాగాలేని శిరస్సు, పాదరక్షలులేని కాళ్ళు, అంగవస్రములేని శరీరము, చిరిగిన 
ధోతి అన్నింటిని మరచెను. నరేంద్రుడైన కృష్ణుడాతనిని సింహాసనముపై పై కూర్చుండబెట్టి 
పాదములను కడుగుచుండగా, రాణి రుక్మిణి జలమును పోయుచున్నది. ముళ్ళతో 
పగుళ్ళతోనున్న ఆ పాదములపై జలముతో పాటు బాల్యమిత్రుడు శ్రీకృష్ణుని 
కంటినుండి అశ్రువులుకూడ రాలుచున్నవి. తదుపరి అహర్షిశములు రాచ 
కార్యములలో మునిగియుండు కృష్ణుడు గంటలకొలది తనమిత్రునితో కలసి 
రాచకార్యములకంటె కూడ ముఖ్యమైన విషయములైనట్లుగ మాట్లాడుచుండుట 
చూచి రాణీ, రాజ్యాధికారులు అశ్చర్యమును జెందుచుండిరి. ఇరువురి నవ్వులతో 
రాజుయొక్క అతిథిగృహము ప్రతిధ్వనించుచుండెను. తాను ప్రపంచమునందలి 
దుఃఖద్వంద్వములనుండి దూరముగ, కష్టములులేని, స్వాభిమానమునకు లోటు 
లేని, ఒక స్థలవిశేషమునకు వచ్చినట్లు సుదామునకు తోచెను. అతడు ఇంటి! 
తిరిగివచ్చుసరికి ఆయన కత్యంత ఆశ్చర్యము గొలుపునటుల తన కుటీరముండెడి 
స్థానములో ద్వారకలోని రాజభవనమును మించిన సుందర భవంతి యుండెను. 
వస్రాభరణము లతో అలంకృతయైన భార్య సుదామున కెదురువచ్చి పొదములనంటి 
వందనము చేయుచు శ్రీకృష్ణుని ప్రశంసించుచు జరిగిన విషయమును తెలిపెను. 
శ్రీకృష్ణుని ఆదర్శ స్నేహమునకు యిదొక ఉదాహరణ. మరొకటి - 

తన ప్రియపుత్రుడు అభిమన్యుని క్షాత్ర ధర్మమునకు విరుద్ధముగ వధించిన 
జయద్రథుని మరునాడు సూర్యాస్తమయమగులోపున వధింతునని అర్జునుడు 
అత్యంత ఆవేశముతో ప్రతిజ్ఞ నానర్చెను. కాని అదంత సులభసాధ్యమైన పనికాదు. 
దుర్యోధనుడు జయద్రథుని రహస్యముగ దాచియుంచి పూర్తిరక్షణ కల్పించెను. 
అయినప్పటికి తన మిత్రుని ప్రతిజ్ఞను నెరవేర్చుటకై యధాశక్తి తాను సహాయ 
మొనర్చుటకు మాటయిచ్చుచు శ్రీకృష్ణుడిట్లనెను. 
శ్లో॥ _ నహిదారా, న మిత్రాణి, జ్ఞాతయో న చ బాన్థవాః । 

కశ్చిదన్యః ప్రియతరః, కుంతీ పుత్రా న్మృమార్దునాత్‌ ॥ 

(మహా. ద్రోణపర్యం 79వ అధ్యాయం) 

అర్థము : కుంతీ పుత్రుడైన అర్జునుడు నాకు నా పత్నీ, మిత్రులు 

కుటుంబములోని బంధుజనులు, సోదరులకంటె అధిక స్నేహితుడు అనెను. 


ఆదర్శ మిత్రుడు | 


ఇదేవిధముగ ఒకనాడు భీష్మునితో యుద్ధము చేయుచున్న పాండవ 
సైన్యములో ఆయనధాటి కాగలేక హాహాకారములు చెలరేగినవి. అత్యంత 
కలతచెందియున్న ధర్మరాజు యుధిస్టిరుని చూచి శ్రీకృష్ణుడు ఆయనతో అనునయ 
వాక్యములు పలుకుచు, భీష్మునితో అర్జునుడు యుద్ధము చేయజాలకపోయినచోనేనే 
స్వయముగా యుద్ధము చేసి భీష్ముని తప్పక ఓడింతుననెను. ఏలయన అర్జునుని 
నా మిత్రునిగ చేసుకుంటిని. మిత్రునకు సహాయ మొనర్చుట నా పరమ ధర్మము 
అనుచు ధర్మరాజుతో శ్రికృష్ణుడిట్లనెను. 
శ్గో॥ తవ భ్రాతా మమ సఖా, సంబంధీ శిష్య ఏవచ । 
మాంసాన్యుత్కృత్య దాస్యామి ఫల్గుణార్ధే మహీపతే ॥ 
(మహా, భీష్మ పర్వం - 107 అధ్యాయం) 
అర్థము : ధర్మరాజా! నీ సోదరుడైన అర్జునుడు నా స్నేహితుడు, బంధువు, 
శిష్యుడు. అతని కొరకు నా శరీర మాంసమును కూడ కోసియిత్తుననెను. శ్రీకృష్ణుడు 
యుద్ధములో 'నేను అస్త్రములను ధరింపనని' ప్రతిజ్ఞ చేసినప్పటికిని భీష్మునితో 
యుద్ధము చేయుచున్నప్పుడు అర్జునుని పక్షము ఓడిపోవుచుండుటను చూచి, 
సుదర్శన చక్రమును ధరించి “ప్రీతిం కరిష్యామి ధనంజయస్య' అనుచు భీష్ముని 
వధించుటకై సిద్ధమగుచుండగ అర్జునుడు శ్రీకృష్ణుని ప్రతిజ్ఞను జ్ఞాపకము చేయుచు 
అడ్డుపడెను. 
అట్టే మరొకసారి పాండవులు వనవాసములో నుండగా వారిని కలియుటకై 
శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడాయనతో ద్రౌపది తమకు జరిగిన అవమానమును తమ 
దుఃఖములను గూర్చి చెప్పగా శ్రికృష్ణుడు అర్జునుని ఓదార్చుచు యిట్లనెను. 
్ల॥ మమైన త్వం తవైవాహం, యే మదీయా స్తవైవతే । 
యస్యాం ద్వేష్టి స మాం ద్వేష్టి యస్తాామను సమామను॥ 
(మహా, వనపర్వం 12-45) 
అర్థము : ఓ అర్జునా! నేను నీ మిత్రునగుట వలన సుఖదుఃఖములన్నింటిలో 
నీకు నేను తోడుగ నుందును. నీవు నావాడవు,నేను నీ వాడను. నీ శత్రువు నాకును 
శత్రువే. నీ మిత్రుడు నాకును మిత్రుడే. 
శ్లో! అనన్యః పార్థ మత్తస్త్యం త్వత్తశ్చాహం తథైవ చ। 
ఓ అర్జునా! నీవు నేను ఇరువురమొక్కటే. స్నేహితుని కష్ట్టమయములో 


12 యుగప్పురుషుడు శ్రీకృష్ణుడు 


(| సం రీ న 


ee సమయములో సుఖములన్లు 
సర్వత్మష్టమైన పరమోత్తమ' గుణ ణము. bu eri 
Er విధముగ శ్రీకృష్ణుని ఆదర్శ మలము వా సహ 'అనన 
స్తామాన్యముగ గోచరించును... న cen ప ల 
్‌ ప పే. స ee శక షు శ ct రత్త ప్రి పేయుడ డ్డ చు హు. pa (స స 
wali Ti ?! బండ. గ a RSs 


నోధారతము న 


భ్‌ 


ప్రజలు యు సయ ఇళ తేతులతో పార్లకు 
3 లయ ంద్ర్తురు దీనిక. Sais 


jo 


స్వభావము “కలవానినీగీ " తలంచుచుంద్లు 
ప్రథమాధ్యాయమును వ్లార్హు. .అర్ధారముగ we క. "కుఠ్షుక్షేత్రము 


గల 
న a 


యుద్ధభూమి కిరువైపులా. సేనలు నీలబడీయు యుండగా dent తన్‌ En 


a 


జూచ్చి యుద్ధము జేయుపక్రుమనస్పోష్‌ వళ పత్ర శ్రనేముచ చీవరకు బచ్చమత్తుకొనియైనా 
జీవి! కతునుగానీ' నా జీతఘుపుల్‌ను రోజ్యాము కొరకు చంపననెను. శ్రీకృష్ణుడు 
అర్జునున' ఈ“మాటల' కక్చర్యమూ'జెందుసు. దేనికోంకు నేటివరకు పాండవులు 
దృఢనిశ్చయముతో ప్రయ్థాత్రంచుచుండరో ఆ సమయమాసన్సమైనేపుడు అర్జునుడి 


1 స 
॥ sl Hi Bee TB Pa Sea ET 


యుద్ధము చేయనను టవ లర శమ నిళ్ళయముగ మభ మవ తర్గునుపే 


‘a 
sa 


షష. 


ఈ మోహమును 'గీతలోస నిండవ అధ్యయ యమ్ములోళనై (జై ప్రోరంభమేన గత కో కొన్ని 


ఖో CY) big rn 


aids Vases Ss Hie 
మిథా థ్యావొ ప్యామోహమును. YIN సట్‌ ప్రక పికృష్ణునొఉప దము టప 


) 
Pron ao ల wn రో 


ముఖో గ్రద్దేశ్యము 4 అట fae అంట్లు న్స CE 


a ౧. శి లస నాం గా? న 


కా పాండవులు హాల్రమందుగనేయు రు స్ట ను చచవ ము పటి యచుంం 
తర్జోనునకుయుద్ధము జేయుటోకి ప్టము" లేవ్రేదో' 'అప్పుబేవే రకు 'మాట్లోడికులగా 
ఎందుకున్పట్టు? ఇరుఫక్టమె లకర యొస్టిమునేషే సెద్దమణనుస్న సమయమో 
యుద్ధభూమినుండి' మరతపేవ్వమనీనుటో క్ష్రత్రయున కుకిర్తస్లి కళ్గమనట్టిదియా 
మరియు య సగ్గకేటుగ కష హళ్యుమున న అతసీనమీద్ధము చేయుటకు 
హాపాచెను. కకత క్రగతలో ప్రథమాధ్యాయమును బట్టి చూచిన వాస్తవముగ 
అర్జ్హనుడుయుథ్ధ। పచ యట కంగ కర౦పకున్నసు్ర కృష్ణుడి అ తతనేసయుద్ధమునక్సు 
పఊపరచననుపం సతస్టము[ ౫ WE CGE Co యింటి గయ్‌ ఆ సన క కర్రి 

శ్రీకృష్ణుని జీవనము నందలి అనీకఇతరజ్రసం గతులను “జూచీనటే 
పరస్పరము అన్నదమ్ముల" మభ ఆయ శ్థిశప్‌ ను! పదోవీ థమ గడశీహోరిం చీటీ 
కోయనెంతో. 'ప్రయత్నితచిన్నట్లు .స్పష్టమసునునన మత్యథినునింబ్రతము అతని 


లే 





శాంతి ప్రియుడు 13 


మిత్రులపై ఆధారపడియుండెను. కనుక యుద్ధములో దుర్యోధనుని మిత్రులను 
ముందుగ వధించినచో దుర్యోధనుడు బహుశః యుద్ధము చేయుట మానుకొన 
వచ్చునని శ్రీకృష్ణుడు తలంచెను, మున్ముందుగ మగధరాజు జరాసంధునిపై 
శ్రీకృష్ణుని దృష్టిపడినది. ఆ రోజులలో నాతడు ప్రతాప సాహసములతో కూడి 
శక్తివంతునిగ పరిగణింపబడుచుండెను. దుర్యోధనుని మిత్రులలో నాతడు ముఖ్యుడు. 
సంక్రిప్రముగ జెప్పవలయుననిన ఏదో వివాదమును రేకెత్తించి భీముని సహాయముతో 
శ్రీకృష్ణుడు జరాసంధుని వధించెను. చేది దేశపు రాజైన శిశుపాలుడు తన రెండవ 
లక్ష్యము. రాజసూయయాగము జరుగుచున్న సమయమున సాధారణ ప్రసంగ 
వశమున తనను నిందించుచున్న శిశుపాలుని శిరస్సును సుదర్శన చక్రముతో 
ఛేదించెను. పై సంఘటనల మూలముగ నిందలను భరింపవలసి వచ్చినను 
శ్రీకృష్ణుడు లెక్కచేయక కేవలము దుర్యోధనునకు సహకారమొనర్చు వారిని 
అంతమొందించుట ద్వారా యుద్ధము నాపుట కాశించుచుండెను. 

చివరకు యుద్ధము నిలిచిపోవు పరిస్థితులు కనుపింపనందున మరొక సారి 
దుర్యోధనునితో కలసి యుద్ధము జరుగకుండ ఇరుపక్షములకు సంతోషదాయకమైన 
ఉపాయము నాలోచించుటకై శ్రీకృష్ణుడు హస్తినాపురమున కేగెను. నిండు సభలో 
ప్రతియొక్క చిన్న విషయముపై దుర్యోధనునితో చర్చించెను. దానికెట్టి విధమైన 
సమాధానము రానందున శ్రీకృష్ణుడు చివరకు దుర్యోధనునితో - “మీరు చక్రవర్తులు. 
రాజ్యపాలనాధికారము మీ చేతులలో నున్నది. పాండవులు ఉచిత రీతిలో 
జీవనమును గడుపుటకై హస్తినాపురమునకు చుట్టుపట్లగల గ్రామములలో ఏవైనా 
ఐదు గ్రామములు వారికివ్వమని యడిగెను. దానికి సమాధానముగ దుర్యోధనుడు 
-మీరు ఐదు గ్రామముల నడుగుచున్నారు! కాని సూదిమొన మోపినంత భూమినికూడా 
నేను పాండవులకు యుద్ధము చేయకుండా యిచ్చుటకు సిద్దముగా లేననెను. 

అప్పుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని బందీని చేయుటకై ఆలోచించు చున్నట్లు 
కూఢ చెప్పుదురు. “ఇతడు యుద్ధము వలదని తిరుగుచున్నాడు. యుద్ధము 
సమాప్తమొందువరకు ఇతనినొక బంచీగృహమున నుంచవలయునని' తలంచు 
చుండగా వీరుడు సాత్యకి ఈ రహస్య మంతనములను పసిగట్టి వారి పన్నాగమును 
భగ్నము చేసి ఆ సభలోనే యిట్లు ప్రకటించెను. 'ఓ సభికులారా! బాలురు, 
మందబుద్దిగలవారు మండుచున్న అగ్నిని వస్త్రముతో బంధించుటకు ఎట్లు 
యత్నింతురో అట్లే కొందరు బుద్ధిహినులైన కౌరవులు ఈ కమలనయనుడైన 


14 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


శ్రీకృష్ణుని బందీగ చేయుటకు ఆలోచించుచున్నారు. అనెను. 

ఇట్టి పాపముతో కూడిన రహస్య మంతనములు బయటపడినపుడు 
దూరదృష్టిగల విదురుడు శ్రీకృష్ణుని వీరత్వము, దృఢసంకల్పములను గూర్చి 
వర్ణించుచు అనిన మాటలు - 'ఓ ధృతరాష్ట్ర! నీవు శ్రీకృష్ణుని ఉత్తమ చరిత్రను 
తెలుసుకొనలేదు. నీ పుత్రుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుని ఖైదీగ చేయుటకు పన్నిన 
పన్నాగము ఆయననుగూర్చి తెలియక చేసినట్టిది. ఈ విధముగా భయపెట్టి 
శ్రీకృష్ణుని ధర్మమార్గమునుండి తప్పింపలేము. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు ఎట్టి 
నిందిత పాపకర్మలను చేయడు. ధర్మమార్గము నుండి వెనుకంజవేయడు.. 

ఈ యుద్ధముతో తనకిట్టి సంబంధము లేకుండయుండుట మంచిదని 
శ్రీకృష్ణుడు తలంచుచుండెను. ఒకనాడు దుర్యోధనుడు, అర్జునుడు ఇరువురు 
తనను కలుసుకొనుటకు వచ్చుచున్నట్లు నాతనికి వార్త అందినది. ఆ రాత్రి వారికి 
తగినచోట విశ్రాంతికొర కేర్పాట్లు జేయించెను. మరునాడు ప్రాతఃకాలముననే లేచి 
దుర్యోధనుడు శ్రీకృష్ణుని కలుసుకొనుటకు వచ్చెను. అతని నెవరూ అడ్డగింపలేదు. 
శ్రీకృష్ణుడు నిద్రించుచుండెనని తెలుపగా శ్రీకృష్ణుని శయన మందిరమున ప్రవేశించి 
మెల్లగా ఆసనము నొకదానిని లాగుకొని శ్రి కృష్ణుని శిరస్సు వైపు కూర్చుండి శ్రీకృష్ణుడు 
లేచు సమయముకొరకు చూచుచుండెను. కొంతసేపటికి అర్జునుడు కూడ 
అచ్చటికి వచ్చెను. తనకంటె ముందుగనే పెద్దన్నగారు వచ్చి కూర్చుండుట చూచి 
తానుకూడ ఒక ఆసనమును లాగుకొని కృష్ణుని కాళ్ళవైపుగ కూర్చుండెను. లేచి 
కూర్చున్నప్పుడు దుర్యోధనుని వైపు వీపు, అర్జునుని వైపు ముఖముండుట సహజమే. 
వెంటనే అర్జునునితో యింత ప్రాద్దుండగనే రాకకు కారణమేమని యడిగెను. 
యుద్ధములో మీరు మాకు సహాయము చేయవలయునని అర్జునుడు తన 
ఉద్దేశ్యమును తెలిపెను. అదే సమయమున “నేను అర్జునునికంటె ముందుగ 
వచ్చితిని కనుక నాకు ముందు అడుగు అధికారమున్నది' అని వెనుకనుండి 
మాటలు వినబడినవి. కృష్ణుడు వెనుకకు తిరిగిచూచెను. అర్జునునకు 
సహాయమొనర్చుటకు మాటయిచ్చితిని. ఇప్పుడేమి చేయవలయునని ఆయన 
సందిగ్భావస్థలో పడి, తక్షణమే ఆలోచించి ఆయన దుర్యోధనునితో ఒకవైపు నేను, 
మరొకవైపు నా సమస్త యాదవ సైన్యము ఉందుము. ఈ రెంటిలో మీకెవరు 
కావలయునని యడిగెను. దుర్యోధనుడు యాదవ సైన్యము కావలయునని 
కోరుకొనెను. అప్పుడే చివరిగ శ్రీకృష్ణుడు “నేను ఈ యుద్ధమును ఏదోవిధముగ 


శాంతి ప్రియుడు 15 


ఆపుటకు ప్రయత్నించుచు వచ్చుచుంటిని. కాని అది సఫలము కాలేదు. ఇప్పటికిని 
యుద్ధరూపములో నా సహాయముండరాదని నా ఉద్దేశ్యము. కనుక యుద్ధములో 
నేను శస్తములను ధరింపను. అటువంటప్పుడు నేను వానిని ప్రయోగించు ప్రశ్నే 
యుండదు' అనును. 

పాండవుల వనవాసము పూర్తికాగనే ధృతరాష్ట్రుడు పాండవుల వద్దకు 
సంజయుని పంపెను. ప్రథమమున సంజయుడు యుధిష్టిరునితో కొంతసేపు 
మాట్లాడిన పిదప శ్రీకృష్ణుని వైపు చూపుచు - ఇరుపక్షముల మేలుకోరువాడు 
శ్రీకృష్ణుడు. కనుక, ఈ విషయములో ముందుగ ఆయన అభిప్రాయమును 
తెలుసుకొనవలయుననెను. 

అప్పుడు శ్రీకృష్ణుడు సంజయునితో “హే సూత! ఇరుపక్షముల వారు. 
శాంతితో నుండవలయుననునదే నా అభిలాష అని, తదుపరి యుధిష్టిరునితో ఓ 
కుంతీనందన! నీవు కౌరవులతో సంధిచేసుకొనుము. వారితో శాంతి భావముతో 

మెలుగుము. ఇంతకంటె వేరొక మాట ఏదియు చెప్పను" అనెను, 

శ్రీకృష్ణుడు తన హృదయములోని మాటను సృ్పష్టపరచుచు తిరిగి 
సంజయునితో యిట్లనెను. 'ఓ సంజయ! పాండవులకు ధర్మానుసారముగ 
లభింపవలసిన రాజ్యభాగము నష్టము కాకుండా కౌరవులతో పాండవులకు నేను 
సంధికుదర్చగలిగినచో ఈ పరమ పవిత్రము మహా అభ్యుదయమైన కార్యము నా 
ద్వారా జరిగినందులకు నేనెంతో ఆనందింతును. అంతేగాక కౌరవులు మృత్యువాత 
నుండి తప్పించుకొనగలుగుదురు.' 

మరొకసారి శ్రీకృష్ణుడు దూతరూపముతో వెళ్ళుటకు కారణమును తెలుపుచు 
యుధిస్టిరునితో నిట్లనును. “హే! యుధిష్టిర! నీ కేనష్టమును కలుగనీయకుండా 
కౌరవులవద్దకు వెళ్ళి నేను ఇరుపక్షములకు సంధిని చేకూర్చగలిగినచో నా ద్వారా ఒక 
మహత్కార్యము గొప్ప పుణ్యకార్యము జరిగినట్లుగ తలంతును.” 

“ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుడు డెంతటి పాపియో నాకు తెలుసు, 
ఐనా కౌరవులవద్దకు దూత రూపములో పోవుటకు కారణమేమన - ఇరుపక్షములలో 
సంధికుదిరినచో ప్రపంచమునందలి క్షత్రియుల దృష్టిలో మనము నిందకు పొత్రులము 
గాకుందుము.' 

.. దూతగ కౌరవ సభలో శ్రీకృష్ణుని సంభాషణయొక్క సారంశ మిట్లుండెను. 
“ఓ ధృతరాష్టా! క్షత్రియవీరుల మారణహోమము కాకుండగనే కౌరవపాండవుల 


16 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


మధ్య శాంతిని నెలకొల్పగలమని మీతో ప్రార్థించుటకై వచ్చితిని. ఈ సమయమున 
సమస్త క్షత్రియ వంశములలో కురువంశమే సర్వశ్రేష్టమైనది. కనుక మీ వలన 
అధర్మ కార్యమేదియు జరుగుట మంచిదికాదు”. 

ప కురు ్రేష్టా! కౌరవులపై యిప్పుడతి భయంకర ఆపద వచ్చి పడినది. 
ఇప్పుడు కూడ ఉపేక్షించినచో సమస్త భూమండలము ధ్వంసమగును. భారత! 
మీరు తలచుకొన్నచో ఈ భయానక ఆపదను దూరమొనర్చగలరు. ఇరుపక్రములను 
సమాధానపరచి సంధిజేయుట కష్టమైన పనేమీకాదు. ఇరుపక్షముల వారిని 
సంధియొనర్చుపని మీ, నాయొక్క ఆధీనములోనున్నది. మీరు మీ పుత్రులనదుపులో 
నుంచుడు. నేను పాండవులను ఒప్పింతును. ఈ యుద్దమువలన పరిణామమును 
కూడ ఆలోచించుడు. నాకు ఈ యుద్ధములో ఇరుపక్రములవారి వినాశము 
కనబడుతున్నది. ఓ కురుశ్రేష్ణ! సమస్త క్షత్రియవీరుల, ప్రజల నాశనమును 
నివారించు ఉపాయము నాలోచింపుడు. మీరు వయోవృద్దులు. పాండవులకు 
మీపై పూర్వపు స్నేహభావమట్లే చెక్కుచెదరక యున్నది. తండ్రిలేని ఈ పాండవులను 
చిన్ననాటినుండి మీరే పోషించి పెద్దచేసిరి. ఇప్పుడు కూడ న్యాయముగ వచ్చు వారి 
భాగమును వారికిచ్చి శాంతిని కలుగ జేయుటకు సహాయపడుడు. పాండవులు 
మిమ్ములను పెదతండ్రిగ భావింతురు. అందువలననే ప్రతిజ్ఞచేసిన ప్రకారమువారు 
12 సం॥లు అరణ్యవాసము, ఒక సం॥ర మజ్ఞాత వాసమును కూడా గడిపిరి. మీరు 
కూడా మీ మాటపై నుండి వారి రాజ్యభాగమును వారికిప్పించుడు. శిష్యులను 
చెడుమార్గము నుండి ఆచార్యుడు నిరోధించినట్లే తండ్రి పిల్లలనుకూడ నిరోధించును. 
మీరు ధర్మాత్ములు, న్యాయమును పాలించు రాజులు. అట్టి మీ సమక్షమున నేదైనా 
అన్యాయము జరిగినచో మీ కగౌరవము కలుగును. ఓ భారత! నేను మీయొక్క, 
పాండవుల యొక్క శ్రేయస్సును గోరుదును. మీరు ప్రజలను ధర్మార్థ సుఖముల 
నుండి వంచితులను చేయువలదు" అనును. ఈ ఉపదేశమంతా మహాభారతమందలి 
ఉద్యోగపర్వములోని 96వ అధ్యాయములో నున్నది. దానినీ క్రింది శబ్బములతో 
తన చివరికోరికగా ప్రకటించుచు శ్రీకృష్ణుడు - 'అహంతు తవ తేషాంచ శ్రేయ 
మిచ్చామి భారత!' అనును, తరువాత ధృతరాష్ట్రుని ప్రార్థనపై దుర్యోధనునకు = 
శ్రీకృష్ణుడిట్లు బోధించెను. 

'ఓ దుర్యోధన! నేను శుభసంకల్పముతోనే దూతగ ఇచ్చటకు వచ్చితిని, నీ 
వొక క్షత్రియ వంశమున నుదృవించితివి. కాని నీవు చేయుచున్నట్టి ఈ కార్యము 


శాంతి ప్రియుడు 17 


నీకు తగినట్లుగలేదు. ఇటువంటి నికృష్ణ కర్మలు నీచకులమున పుట్టిన పామరులే 
చేయుదురు. హే భరత శ్రేష్ట! నీవు శూర,వీర, మనస్వీ జ్ఞానివి నగుటవలన నీ మంచి 
చెడులన్నియు నీవే ఆలోచింపవలయును. నీ శ్రేయస్సుగోరు విదురుని, భీష్మ 
పితామహుని, తండ్రి ధృతరాష్ట్రుని మాటలను వినవలయును. నీవు దురాగ్రహమును 
వదలి పాండవులతో సంధి కుదుర్చుకున్నచో ఒక మహత్తర విపత్తునుండి 
తప్పించుకొనవచ్చును. లేనిచో తరువాత పశ్చాత్తాపము చెందినను ఫలముండదు.' 

'ఓ భరత శ్రేష్ట! నీ కిప్పుడు సలహాల నిచ్చుచున్నవారు నీ హితమును 
కోరువారు కారు. నీవు వీరులు, ధర్మాత్ములైన పాండవులతో నెల్లప్పుడు కుటిల 
వ్యవహారము నొనర్చితివి. కాని ఎవరు ధర్మాత్ములైన పురుషులతో సత్రవర్తన 
చేయరో వారు గొడ్డలి వనమును నరకిన చందమున తమను తామే ఛేదించుకొని 
నాశనము చెందుదురు. నీవు పాండవులతో సంధి యొనర్చుకొన్నచో ని మనోరథము 
లన్నియు నీడేరును.' 

“ఓ భరతనందన! పాండవులు నీ కంటె బలహీనులు కారనుమాటకూడ నీవు 
తప్పక జ్ఞాపకముంచు కొనవలయును. ఓటమి చెందుదుమను భయముతోనే 
పాండవులు సంధికై యత్నించుచున్నారను కొనుచున్నావేమో నీవద్దనున్న 
యోధులందరికి సమాధానము చెప్పుటకై ఒక్క అర్జునుడు చాలును. విరటుని 
నగరములో భీష్మాదులను అర్జునుడు పరాభవించిన సంగతిని కొంచెముకూడా 
జ్ఞప్తికితెచ్చుకోవా? నేను అర్జునుని సారథిని. నేను సారథ్యము వహించుచుండగా 
అర్జునుని ఎవరైనా ఓడింపగలరా? కనుక పూర్వాపరముల నాలోచించుకొని భయం కర 
_యుద్ధమున నరసంహారమునకు కారకుడవు గాకుము.' 
శ్లో! అస్తుశేషం కౌరవాణాం మాపరా భూదిదం కులమ్‌ । 

కులఘ్న ఇతి నోచ్యేథా నష్టకీర్తి ర్న రాధిప ॥ (మహా. ఉద్యోగ. 124 అ) 

"హే! నరేశ్వర, కౌరవ వంశము రక్షింపబడుగాక! దీనికి పరాభవము కాకుండును 
గాక! నీ కీర్తిని నాశనమొనర్చుకొని నీవుకూడా కులఘాతకుడవని పించుకొనకుము. 
పాండవులతో సంధిచేసుకొన్నట్టయితే ధర్మాత్ములైన వారు నిన్నే యువరాజుగా 
యుంచెదరనుట నిశ్చయము, నామాట విను, నీ యింటికి వచ్చిన రాజ్యలక్ష్మిని 
అవమానమొనర్చక పాండవుల కర్ణరాజ్యము నిచ్చి రాజ్యభోగముల ననుభవింపు 
మని' బోధించెను. 


18 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


ధృతరాష్తునకు విదురుని సలహా : 

'ఓ కురురాజా! నీ విప్పుడు వృద్ధాప్యములో నున్నావు. ఇంతవరకు ప్రజలకు 
నీవు ధర్మాత్ముడవని నమ్మకముగలదు. కాని యిప్పుడు నీ పుత్రుని మూర్ధత్వమునకు 
లోబడి సర్వనాశనమునకు సిద్ధమైనావు. ఇది నీకు గౌరవము చేకూర్చదు. శాంతి ' 
సాధనకై దూతరూపములో వచ్చిన శ్రీకృష్ణునకు విలువైన వస్తువుల నివ్వజూపుట 
వంచనయే. ఏలయన పాండవులు తమ పితృసంబంధ రాజ్యమును కూడా 
వదులుకొని కేవలము ఐదుగురి కైదూళ్ళిమ్మని కోరుచున్నారు. ఐనా వారి ఈ చిన్న 
కోరికను కూడా అంగీకరింపనందున నీవు శాంతిని కాంక్రించుటలేదని స్పష్టమగు 
చున్నది. నీవు శ్రీకృష్ణుని మాట నంగీకరింపుమని నా సలహా ఏలయన శ్రీకృష్ణుడు- 
శో॥ 1శమ మిచృతి దాశార్దస్తవ దుర్యోధనస్య చ॥ 

2) యేనైవ రాజన్నర్థేన 'తదేవాస్మా ఉపాకురు ॥ (మహా, ఉద్యో. 88-15,16) 

పూజ్యుడైన శ్రీకృష్ణుడు ఇరుపక్షములలో శాంతిని నెలకొల్పుటక్రై యిచ్చటకు 
వచ్చెను. ఆయన నీయొక్క, దుర్యోధనునియొక్క శుభమును కోరును. ఆయనకు 
ధనముతో పనిలేదు. తన ఉద్దేశ్యము నెరవేరవలయును. తదనుగుణముగనే 
వారికి తోడ్పడుటకు మీరు యత్నింపుడని సలహానిచ్చెను. 
శ్రీకృష్ణుడే స్వయముగా తన ఉద్దేశ్యమును తెలుపుట : 

శ్రీకృష్ణుడు పాండవ పక్షమున దూతగా దుర్యోధనునకు నచ్చజెప్పుటకై 
బయలుదేరునపుడు ఆయన భావములెంత పవిత్రముగనున్నవో ఎ ఉద్దేశ్యములతో 
బయలుదేరెనో ఆయన మాటలలోనే మనకు తెలియును. కౌరవులవద్దకు వెళ్ళిన 
తరువాత దుర్యోధనుని మొండిపట్టుదల, తనమంచి మాటలను, సలహాలను 
విననందువలన శ్రీకృష్ణుడు మరొకరకముగ ఆలోచించుట వేరు. కాని, అంతకు 
పూర్వము శ్రీకృష్ణుడు శాంతిని స్థాపింపవలయుననియే ఆలోచించుచుండెను. 
చూడుడు. 
శ్లో! ధర్మ మస్మద్ధితం చైవకురూణాం యదనామయమ్‌ ॥ 

ఎషయాస్యామి రాజానం ధృతరాష్ట్రమభీపృయా 1 (మహా. ఉద్యోగ. 83) 

శ్రీకృష్ణుడర్ణునునితో - “ఓ అర్జునా! నేను ధృతరాష్ట్రుని వద్దకు దూతగా 
వెళ్లుటకు కారణము - ధర్మసంగతమై, మనకు కౌరవులకు మంచిని చేకూర్చుదాని 
నచ్చటవారికి తెలియజేయగలందులకు' అనెను. 


మహా తేజోసంపన్నుడు 19 
శ్రీకృష్ణుడు యుగ్ధమున కెప్తుడంగీకరించెను? 

భీష్మ విదుర, గాంధారీ, ధృతరాష్టుల ద్వారా మరియు తన ద్వారా 
వేయబడిన హితవాక్యోపదేశములను కులనాశకుడైన దుర్యోధనునిపై ఎట్టి 
ప్రభావమును చూపక అతడు పూర్వము వలెనే తన దురాగ్రహమును విడువనపుడు- 
శో! _ సొమ్యాదౌ అయుక్తం మెరాజన్‌ సౌభ్రాత్ర మిచ్చతా | 

అభేదాయాస్య వంశస్య ప్రజానాం వివృద్ధయే ॥ 

పునర్భేదశ్చమే యుక్తోయదా సామ న గృహ్యతే । 

యదా నాద్రియతే వాక్యం సామపూర్యం సుయోధనః ॥ 

తదా మయా సమానియ భేదితాః సర్యపార్థివాః | 

సర్వం భవతు తే రాజ్యం పంచగ్రామాన్‌ విసర్జయ ॥ 

ఏవముక్షో2పి దుష్టాత్మానైవభాగం వ్యముఇ్బుత । 

దండం చతుర్థం పశ్యామితేషు పాపేషు నాన్యథా ॥ 

(మహా, ఉద్యోగ. 150 అధ్యాయము) 

సామ ,దాన, భేదోపాయముల వలన ఎట్టి గ ప్రయోజనము లేనపుడు వివశుడై 
విసుగుచెంది, గత్యంతరము లేక యుద్ధమున 'కంగీకరించెను. కనుక శ్రీకృష్ణుడు 
యుద్ధమునకెప్పుడు సుముఖుడు కాదని + ఆయన నిష్పక్షపాతి, ధర్మాత్ముడు మరియు 
శాంతి ప్రియుడని మహాభారతము నామూలాగ్రముగ అవలోకించిన స్పష్టమగును. 

మహా తేజోసంపన్నుడు 

“మంత్ర శ్రుత్యం చరామసి” అను ఆర్యోక్తి ననుసరించి వేదానుకూల 
ఆచరణతోనే మహాపురుషులు తమ జీవితములను ఉజ్జ్వలముగ నిర్మించుకొనిరి, 
అట్లే యోగిరాజు శ్రీకృష్ణుని జీవితము కూడ పూర్ణవైదికము. ఆయన మహాతేజస్వి, 
మానవులను పరిపూర్ణులుగ నిర్మించుట శేర్పరచిన సంస్కారవిధిలోని పద్ధతి 
ననుసరించి నామకరణ, ఉపనయన సంస్కారములు రెండింటిలోను బాలబాలికలు 
తేజస్వి / తేజస్వినులగుటకు ఆశీర్వాదము చేయబడును. 

'తేజోబు తేజోమయిధేహి ' - అను మంత్రములో మొదట తేజస్సుకొరకు 
ప్రార్థించబడినది. తేజస్సని ప్రకాశమునకు పేరు. ఇది పరమాత్మునినుండే 
లభ్యమగును. తేజస్సును పొందుటకు మానవులు ఈ క్రింది క్రమముననుసరింప 
వలయును. ప్రథమమున మానవుడు సహనశీలి కావలయును. తదుపరి 
దుష్టలపై క్రోధకారి కావలయును. వానివలన ఓజస్సు, బల పరాక్రమములతో 


20 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


కూడిన తేజస్సు లభించును. 

ధర్మరాజు - యుధిష్టిరుడు చేయు రాజసూయ యాగమునక్రు అన్ని 
ఏర్పాట్లు చేయబడినవి. దేశ దేశాంతరములనుండి ఆహ్వానింపబడిన బుషులు, 
మహర్షులు, రాజులు, ప్రజాప్రముఖులందరూ సభనలంకరించిరి. యాగ 
నిర్వహణలోని వివిధ కార్యభారములను వేర్వేరుగ ఒక్కొక్కరికి అప్పగింపబడినవి. 
విద్వాంసులు, తపస్వులైన విప్రుల యెడల శ్రీకృష్ణునకు గల అగాధ శ్రద్ధాభక్తులు, 
ఆయనలోగల నమ్రత, వినయ శీలములు సహజరీతిలో మనకవగతమగును. 
శ్లో!  “సేవాధర్మః పరమ గహనో యోగినా మస్యగమ్యః " 

అను భర్తృహరి సత్యోక్తి ననుసరించి యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు పరుల 
సేవయనెడు పరమ ఆభరణముతో సర్వదా' అలంకరింపబడెను. శ్రీకృష్ణుని లోని 
కార్యపటుత్వము వలననే ధర్మరాజు తలపెట్టిన రాజసూయయాగము అత్యంత 
సఫలమైనది. వ్రతదీక్ష పూర్తియెన తరువాత రాజైన యుధిష్టిరుడు సభలోనున్న 
రాజులలో సర్వశ్రేష్ణుడు - అర్య దానమున కర్శులెవరని భీష్మ పితామహుని 
అడుగగా శ్రీకృష్ణుడే అర్హ్య దానమున కర్పుడని చెప్పుచు - 
శ్లో జ్ఞానవృద్గో మయారాజన్‌ బహవః పర్యుపాసితాః | 

తేషాం కథయతాం శౌర్యేణాహం గుణవతో గుణాన్‌ ॥ (సభా. పర్వ 38 - 12) 

ఓ రాజా! నేను చాలామంది విద్వాంసులు, తపస్వీ మహాపురుషుల 
సత్సంగము చేసితిని. వారునేర్పిన గుణములతోనే నేనీసుగుణ శీలము పొందితిని. 
శో అస్వ్యాంహి సమితౌ రాజ్ఞామేక మప్యజితం యుధి! 

న పశ్యామి మహీపాలం సొత్వతీపుత్ర తేజసా ॥ 

అందువలన ఓ రాజా! ఈ సభలోనున్న రాజులలో శ్రీకృష్ణుని వంటి అతులిత 
తేజోసంపన్నుడు కానరాడు ఇంకనూ - 
శ్లో॥ వేదవేదాంగ విజ్ఞానం బలం చాప్యధికం తథా । 

నృణాం హిలోకే కస్యాస్తి విశిష్టం కేశవాదృతే ॥ (18) 

శ్రీకృష్ణునిలో వేదవేదాంగముల విజ్ఞానము, అపరిమితమైన బలమున్నవి. 
ప్రపంచములో ఆయనకంటె అధికుడెవడున్నాడు. ? 
శ్లో॥ దానం దాక్ష్యం శ్రుతం శౌర్యం హ్రీః కీర్తిర్‌ బుద్ధిరుత్తమా । 

సన్నతిః శ్రీర్షుతిస్తుష్టిః పుష్టిశ్స నియతా౭చ్యుతే ॥ (19) 





మహా తేజోసంపన్నుడు 21 


దానగుణము, దాక్షిణ్యము, శాస్తజ్ఞానము, శూరత (శౌర్యము), లజ్ఞా, కీర్తి, 
ఉత్తమబుద్ధి, నమత, శోభ, ధైర్యము, తుష్టి, పుష్టి మున్నగు గుణములు శ్రీ కృష్ణునిలో 
నిశ్చితముగ నున్నవి. 
శ్లో! తమినుం సర్వసంపన్నం ఆచార్యం పితరం గురుమ్‌ | 

ఆచార్య మర్చిత మర్సాహం సర్వేసంమన్తు మర్షథ ॥ (20) 

సర్వగుణ సంపన్నుడైనట్టి ఆచార్యుడు, తండ్రి, గురువు, పూజార్హుడు, 
యోగ్యుడైనట్టి శ్రీకృష్ణుని సన్మానింపవలయును. 
జ్జ సవృద్ధ బాలేష్యథవా పార్థివేషు మహాత్మసు | 

కోనార్హమ్మన్యతే కృష్ణం కోవాప్యేనం న పూజయేత్‌ ॥ (28) 

బాలకులు, వృద్ధులు, రాజులు, మహాత్ములలో శ్రీకృష్ణుని పూజించుటకు 
యోగ్యునిగ నెంచనివారు, పూజింపని వారెవరును లేరు. 
శ్లో! _బుత్విగ్‌ గురుర్‌ వివాహ్యపశ్చ స్నాతకో నృతిః | 

సర్వమేతద్‌ హృషీకేశస్తస్మా దభ్యర్చితో 2చ్చ్యుత ॥ (సభా పర్య. 38 - 22) 

ఆయన బుత్విక్‌, గురువు కన్యాదానముతో సత్కరించుటకు అనగా 
అల్లుడగుటకు యోగ్యుడు, స్నాతకుడు, ప్రజలకు ప్రియమైన రాజు. ఈ గుణములన్నీ 
ఒక్క ఈ జితేంద్రియ మహాపురుషునిలో మూర్తరూపమును దాల్చినవి. అందువలన 
శ్రీకృష్ణునకే ప్రథమ అర్థ్యము నివ్వవలయుననెను. ఈ విధముగ భీష్మ పితామహుని 
సమ్మతితో యుధిష్టిరుని ఆదేశము ననుసరించి సహదేవుడు శ్రీకృష్ణునకే సర్వ 
ప్రథమమున అర్థ్య దానము చేసెను. 

శ్రీకృష్ణునకు జరిగిన ఈ గౌరవము అతని పూర్వశత్రువు చేదిరాజు శిశుపాలునకు 
సహింపరానిదైనది. అతడు శ్రీకృష్ణుడా సత్కారమున కనర్హుడని చెప్పుచు ఆయనను 
ప్రశంసించిన భీష్ముని, పాండవులను కూడ నిందించెను. శిశుపాలుడు మర్యాద 
నతిక్రమించి మానవులాడరాని దుర్భాషలను కూడ ప్రయోగించుచు శ్రీకృష్ణుని 
నిందించెను. ఇంత జరిగినను సహనమూర్తి, స్థితప్రజ్ఞుడు, ధైర్యధన సంపన్నుడు, 
యోగివర్యుడైన శ్రీకృష్ణుడు శిశుపాలుని కటుశబ్దములను వినియు కోపమును 
చెందలేదు. ఆయన తలచుకొన్నచో అప్పుడే వాని ప్రాణములను తీసెడివారు. 
ఆయనలో అంతటి బల పరాక్రమములున్నను అత్యంత మనోనిగ్రహముతో శిశుపాలుని 
మాటలను వినుచుండిరి. ఏలయన ఆయన ‘సహో సహోమయిధేహి' -. 


22 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


అను వేదోక్తిని సాక్షాత్కారము గావించిరి. తరువాత శిశుపాలుడు శ్రీకృష్ణునితో 
శౌర్యాది గుణముల నపహాస్యము చేయుచు యుద్ధమునకై సవాలు చేసినపుడు 
ఆయనలోగల పరమ పావనమైన మన్యుగుణము మేల్కొని, ఆయన 'మన్యురసి 
మన్యుం మయిధేహి' అను పవిత్ర వాణిని పఠించుచు సభలోనున్న అనేకమంది 
రాజుల సమక్షముననే పాపియైన శిశుపాలుని యమపురి కంపెను. ఇదీ ఆయన 
దృష్టిలో క్రోధమును కలిగియుండుట యనగా - ధర్మానుసారముగ, యథా 
యోగ్యముగ వ్యవహరించుట. ఆయన కంసాదులను స్వయముగ చంపించుటలో 
జరిపిన వ్యవహారమునే మహాభారత యుద్ధమధ్యలో ధర్మయుద్ధమును నడుపుచు, 
అధర్మాత్ముడైన జరాసంధుడు, జయద్రథుడు, కర్ణుడు స్వగోత్ర హంతకుడైన 
దుర్యోధనాదులను సంహరించి ధర్మరాజ్య స్థాపన గావించి పవిత్ర నీతిని ప్రకట 
మొనర్చెను. దుర్జన సజ్జనుల గూర్చి ఆలోచించి సజ్జ్ఞనులలోని సహనశీలము 
నలవర్చుకొను సామర్థ్యము ఈ పవిత్ర మన్యువను గుణమును కలిగియుండుట 
వలననే మనన శీలురైన మానవులలో నుండును. అందుకే మహర్షి దయానంద 
సరస్వతి చెప్పినట్లు - 

“సంసార దుఃఖదలనేన సుభూషితా యే ధన్యానరా విహితకర్మ పరోపకారాః' 

దీనులు, బాధితుల దుఃఖములను పోగొట్టి నిరంతరము పరులకుపకారము 
చేయుటకొరకు ప్రయత్నమొనర్చు గుణము కలవారు ధన్యులు, అటువంటివారి 
ఓజస్సు, పరాక్రమములే సమాజములో పెరుగుచుండును. వారిలోనుండు జనాకర్షణ 
శక్తియే ఓజస్సనబడును. ఇట్టి శక్తి ఎల్లప్పుడు శ్రీ కృష్ణునిలో నుండెడిది. దుర్యోధనుని 
పక్షముననుండి యుద్ధము చేయుచున్న వారిలో కర్ణుడు, శకుని మరికొందరు 
స్వార్థపరులైన వీరులు తప్ప మిగిలి భీష్మపితామహుడు మరియు గురువు 
ద్రోణాచార్యుడు మున్నగు మహారథులందరూ హృదయపూర్వకముగ కృష్ణుని పక్షమున 
నుండిరి. యుద్ధములో విజయము నొందుటకు వారందరి ఆశీర్వాదములు కృష్ణునిచే 
సంరక్షింపబడుచున్న అర్జునునితోసహా పొండవులకే యుండెడివి. వాస్తవముగ ఈ 
జనసంగ్రహమే ఆయనలోగల నిజమైన ఓజస్సుతోకూడిన బలమును గూర్చి 
తెలియజేయును. ఇందువలననే ఆయన వేదోక్త 'ఓజో2సి ఓజోమయి ధేహి” యను 
వాక్యమునకు సాక్షాత్తు మూర్తిరూపముగ నుండిరి. ఓజస్సుతోపాటుగ ఆయన 
బలవంతుడు కూడా అగుటవలననే పాపాత్ముడైన కంసునివద్దకు ఆయన ఒక్కడేపోయి 
అతనినిచంపి స్వయముగ పాపరూప కర్మలకు ఫలితము ననుభవింపజేసెను., 


కర్మయోగి 23 


రానితోపాటుగ తపము - త్యాగము కూడ తెలియజేయుచు దుష్టుడైన కంసుని 
ధార్మిక తండ్రియైన ఉగ్రసేనునకు మధురా రాజ్యమును పట్టముకట్టి ధర్మరాజ్యమును 
తిరిగి స్థాపించెను. శ్రీకృష్ణుడు అత్యంత బలశాలి, పరమ కార్యదక్షత గలవాడు, 
ధర్మాత్ముడని మనకవగతమగును. అందువలన ఆయనొక ఆదర్శ పురుషుడు. 
ఈవిధముగ 'బలమసి బలం మయి ధేహి' యను ఈ సత్యమైన ప్రార్థనను శ్రీకృష్ణుని 
జీవితములో ప్రత్యక్షముగ దర్శింతుము. 

సహనశీలత, మన్యువు, ఓజస్సు, బలాది గుణములకు మూర్తిమంతుడైన 
శ్రీకృష్ణునిలో వీర్యత్వము కూడా తక్కువకాదు. ఆయన బ్రహ్మచర్య వ్రతమునుకూడ 
మిక్కిలి కఠోర సాధనతో పాలించుచుండెను. తన ఎకైకపత్ని రుక్మిణితో సంయమముతో 
ఉత్తమసంతాన ప్రాప్తికొటికు 12సం॥రం॥లు పూర్ణబ్రహ్మచర్య వ్రతమును పాలించి 
తపమొనర్చిన ఫలితముగ శ్రీకృష్ణునకు అతి పరాక్రమవంతుడైన ప్రద్యుమ్నుడను 
పుత్రరత్నము కలిగెను. అతడు రూప, సౌందర్య, గుణశీలములలో ఆయనతో 
సమానముగా నుండెడివాడు. ఈ ఘటన వలననే వేదమంత్రములలో వర్ణించిన 
'వీర్యమసి వీర్యం మయి ధేహి' అనుదానిని శ్రీకృష్ణుడు తన జీవనకాలమున 
పరిపూర్ణముగ వ్యవహారమున పాటించెనని బాగుగ తెలియుచున్నది. 

ఈ విధముగ మహాభారతమందలి శ్రీకృష్ణుని జీవనమును నిష్పక్షపాతముతో 
పరిశీలించినచో పరమేశ్వరుని ఉపాసనతో సహనశీలము, ఈశ్వరీయగుణములను 
ధరించుచు పూర్ణఐశ్వర్యమును పొంది మానవతతో కూడిన సేవాభావమును సాధన 
చేయుటద్యారా సదాచార జీవనమును ప్రదర్శించెను. కనుకనే 'మహాజనో యేన గతః 
సపన్గా। అను ఉక్తిననుసరించి మన పురాణ మహాపురుషుడు తేజస్వి ఆదర్శవంతుడైన 
శ్రీకృష్ణుని లోకోజ్వల చరిత్ర ననుసరించుచు కృతకృత్యులమై తేజస్వుల 
మగుదుము. 

కర్మయోగి 
మం॥ కుర్వ న్నే వేహ కర్మాణి జిజీవిషేచృతగ్‌ ౦ సమాః । 

ఏవం త్వయి నాన్యథేతో 2స్తి నకర్మ లిప్యతే నరే ॥ 

అను యజుర్వేదమునందలి 40 అధ్యాయములోని 2వ మంత్రము 
ననుసరించి శ్రీకృష్ణుడు జీవితాంతమువరకు మహత్ష్వపూర్ణ కర్మలను త్యాగభావముతో, 
సమర్పణ భావముతో చేయుచుండెను. అందువలన ఆయన కర్మబంధనమునకు 
కారణము కాలేదు. ఆయన నిజమైన కర్మయోగి. కర్మ బంధనమునకు ముఖ్య 


24 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 
కారణములు మూడు. అవి కామ, క్రోధ, లోభములు. ఈ మూడు దోషములనుండి 
పూర్తిగ విడివడిన మానవుని జీవనము సమస్త మానవులకు ప్రేరణ నిచ్చునదగును, 
ఆయన ఒక యోగి. యోగశాస్తములో పతంజలి మహర్షి- 'యోగళ్చిత్త వృత్తి నిరోధః॥ 
మానసిక వ్యాపారముల నాపుట యోగమని చెప్పెను. శ్రీకృష్ణుడు చిత్తవృత్తుల 
నాపిన పరమయోగీశ్వరుడు. “యోగః కర్మను కౌశలమ్‌;' కర్మాచరణలో నైపుణ్యము 
నొందుట యోగమనబడును. గీతలో యోగమును గూర్చి స్పష్టముగ నిట్లు చెప్పెను. 
శ్లో! _యోగస్టః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయః । 

సిధ్య సిద్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ॥ 

శ్రీకృష్ణుడు జయాపజయములలో, సఫలతాసఫలతలలో, హాని లాభములలో 
ఆసక్తిలేనివాడై సమానభావముతో కర్మాచరణమున నిమగ్నుడై యుండెడివాడు. ఈ 
విధముగ సమత్వభావముతో ప్రపంచమున కర్మల నొనర్చుచుండుటే కర్మయోగ 
మనబడును. ఫలాపేక్షలేకుండా ప్రతిపనిని చేయుటే కర్మయోగమనబడును. అట్టి 
కర్మాధారమున యోగము నారూఢించుట కర్మయోగమనబడును. శ్రీకృష్ణుని 
సమగ్ర పవిత్ర జీవన చరిత్ర దీనిపైననే ఆధారపడియుండెను. అందువలననే 
ఆయన కర్మయోగి “పరిత్రాణాయ సాధూనాం' సజ్జనులను రక్షించుట కొరకు, 
'వినాశాయచదుష్టృతామ్‌'దుష్టులను నాశనమొనర్చుట కొరకు, 'ధర్మసంస్థాపనార్థాయ' 
ధర్మమును నిలుపుట కొరకు ఈ క్ర్షణభంగురమైన మానవజీవనమును 
గడుపవలయునని తన జీవనము ద్వారా ఆయన మానవులందరకూ (పరణ 
నాసగెను. 

ఆయన తపస్వి, సచ్చరిత్రుడు, సద్గుణ సంపన్నుడు. ఆయన విలాస 
పురుషుడు, కాముకుడు కాడు. ఆయన బలిష్టుడు, శక్తిమంతుడు, గోకులములో 
బాల్యావస్థలో పూతన, శకటాసురుడు, త్రిణావర్తుడు, బకాసురాది దుష్ట రాక్షసులను 
నాశనమొనర్చెను. శ్రీకృష్ణ బలరాములు సభాభవనమున చాణూర్‌, ముష్టిక్‌, శల్‌, 
తోషల్‌లతో మల్లయుద్ధము చేసి పరాజితులను చేసిరి. విలాసవంతుడు, భోగి, 
కాముకుడైన వ్యక్తిలో ఇంతటి బలము, త్యాగము లెచ్చటినుండి వచ్చును.? 
శ్లో బ్రహ్మచర్యం మహద్‌ ఘోరం తీర్తా ద్వాదశ వార్షికమ్‌ । 

హిమవత్‌ పార్యమభ్యుపేత్య యో మయా తపసార్థితః ॥ 

సమాన వ్రత - చారిణ్యాం రుక్నిణ్యాం యో 2న్వజాయత । 

సనత్కుమార - తేజస్వీ ప్రద్యుమ్నో నామ మే సుతః ॥ 


కర్మయోగి 25 


పై శ్లోక ప్రమాణానుసారము తనపత్ని రుక్మిణితో హిమాలయములలో 
బ్రహ్మచర్య వ్రతపాలన చేయుచు, తపస్సు నాచరించుచు ప్రద్యుమ్నుడను 
తేజోవంతుడైన పుత్రుని ఉత్సన్నము గావించెను. కనుక అతడు విలాసవంతుడు, 
కాముకుడు, భోగలాలసుడు కాడు. అతడు కర్మను జయించిన యోగి. 

దూతగా వెళ్ళిన శ్రీకృష్ణుని దుర్యోధనుడు నిండు సభలో అవమానించినను 
కోపము చెందక అత్యంత శాంతచిత్తముతో నుండెను. శిశుపాలుననేక అపరాధములను 
సహించెను. ఈ విధముగ శ్రీకృష్ణుడు క్రోధమును కూడా జయించెను. 

'ఆతతాయిన మాయాన్రం హన్యాద్దేవా విచారయన్‌ । 

దుష్టులను, దుష్టుల పక్షమును వహించిన వారిని నాశనమొనర్చెను, 
పరమ నీతి కోవిదుడైన శ్రీ కృష్ణుడిదంతయూ స్వార్థచింతన లేకుండా నిష్కామ భావనతో 
చేసెను. - 

కర్మయోగియైన శ్రీకృష్ణుని కాలములో నున్న వారిలో అధికులు ధర్మము 
నెరిగినట్టివారు; అసమాన యోధులు, తపస్వులు కూడా, వారు 'ఆర్థస్య పురుషోదాసః' 
ధనమునకు దాసులై సత్యమును చెప్పుటకు సాహసింపకుండిరి. నిండుసభలో 
శ్రీకృష్ణుడు గొప్ప గొప్ప దిగ్గజముల వంటి వారిని, చెడును సమర్థించుచున్నందులకు 
ధైర్యముగ మందలించెను. దుర్యోధనుని రాజ ప్రాసాదములో ఒకనాడు - 
శ్లో సంప్రతి - భోజ్యున్యన్నాని ఆపద్‌ భోజ్యాని వా పునః | 

న చ సంపీయసే రాజన్‌ నచైవాపద్‌ గతా వయమ్‌ ॥ 

(ఉద్యోగ పర్వ. 91-25) 

రాజా! ఎవరింటి లోనైన భోజనము చేయుటకు రెండు కారణములుండును. 
ఒకటి (ప్రేమతో పిలిచి భోజనము పెట్టునపుడు గాని, లేక ఆపదలోనుండి అన్నము 
దొరకనందున మరొకరి వద్దకు పోయి యాచించి నపుడు గాని. కాని యిప్పుడు నీలో 
(ప్రేమభావమూ లేదు. మాకు భోజనమునకెట్టి ఆపదా లేదు. అని దుర్యోధనుని 
ఆతిథ్యమును నిరాకరించెను. 

శ్రీకృష్ణుడొక మహాకర్మయోగి, ఆయన భారతదేశమునందలి రాజులందరి 
నొకటిగ చేయుటకు ప్రయత్నమొనర్చిను. ఆ రోజులలో 'గృహే గృహే హి రాజానః 
స్వస్య స్వస్యప్రియం కరాః। ఇంటింటికొక రాజుగనుండి వారు తమతమ స్వార్థము 
కొరకు ప్రయత్నించుచుండిరి. కంస జరాసంధాది దుష్ట రాజులను హతమార్చి 


26 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 
భారతదేశము నొకే త్రాటిపై తెచ్చుట కాయన యత్నించెను. ఆయన ఎవరి 
రాజ్యమును కాంక్షింపలేదు. 

“మా గృధః కస్య స్విద్ధనమ్‌' (యజు. 40 - 1) అను వేద వాక్యమును 
పాటించు మహాపురుషుడు. యుద్ధభూమిలో నిరాశ చెందిన అర్జునునకు గీతా 
ప్రబోధమును చేసి బ్రాహ్మణ కార్యమును నిర్వహించెను. కంసాదులను చంపి 
క్షత్రియ వర్గ మర్యాదను పాటించెను. స్వయముగ గోవులను పాలించి - గోపాలుడై 
దేశ ఆర్థిక స్థితిని పెంపాందించుటకై ఇతరులకు (ప్రేరణనొసంగి వైశ్య వర్ణ ధర్మమును 
పాటించెను. ధర్మరాజొనర్చిన రాజసూయ యాగమునకై వచ్చిన బుషి మునుల, 
విద్వాంసుల చరణ పాదుకలను (పాదరక్షలను) కాపాడుట, వారి పాదములు 
ప్రక్రాళనము చేయు వ్రతమును తీసుకొని శూద్రవర్గ ధర్మమును పాటించెను. ఈ 
విధముగ వారు - “మస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనామ్‌!” అను 
వాక్యము ననుసరించి సమగ్ర జీవితమును గడుపు ఆదర్శ కర్మ పరాయణుడైన 
మహాపురుషుడు. 

నేటి విలాసపూరిత యుగమున భౌతిక వాదముతో దారితప్పి జీవించుచున్న 
నవయువకులు, వృద్దులు, మానవమాత్రు లందరికి మహాభారతములో వర్ణింపబడిన 
శ్రీకృష్ణుని జీవితము అత్యంత (ప్రేరణ నొసంగును. 

యుద్ద నితి 

శరేశార్యం సమాచరేత్‌' అను నీతిని శ్రీకృష్ణ భగవానుడనుసరించు 
చుండెడివారు. ఆయన గొప్ప రాజనీతికోవిదుడు. దేశకాల పరిస్థితుల ననుసరించి 
ఆయన రాజనీతిని ప్రయోగించుచుండెడివారు. మహాభారత యుద్ధములో కౌరవ 
సేనలోని గొప్పగొప్ప అతిరథులు, మహారథులు చనిపోయి 11 అక్షాహిణీల సైన్యము 
ఛిన్నాభిన్నమై పాయినది. కౌరవులలో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ, 
కృపాచార్యుడు, కృతవర్మలు కాక దుర్యోధనుడొక్కడే మిగిలియుండెను, అప్పుడు 
దుర్యోధనుడు పారిపోయి ద్వైపాయనమను పేరుగల నిటి మడుగులో దాగుకొనెను, 
యుద్ధములో మేముండగ నీకేమి భయము లేదని అశ్వత్థామ ఒకవైపు 
అభయమిచ్చుచున్నను దుర్యోధనుడు భయభీతుడై ధైర్యము చాలక పారిపోయి 
దాగుకొనెను. శ్రీకృష్ణుడు, పాండవులు గూఢచారుల ద్వారా దుర్యోధనుని జాడ 
తెలుసుకొని ఆ సరోవరము వద్దకు వచ్చిరి. అచ్చట శ్రీకృష్ణుడు యుధిష్టిరునకు 
నచ్చజెప్పుచూ - “ధర్మరాజా! ఈ దుర్యోధనుడు మాయకపటములలో నత్యంత 


యుద్దనీతి 27 


నిపుణుడు. ఇతనిని మాయోపాయము చేతనే వధింపవలయును. మాయారిని 
మాయోపాయము చేత జయింపవలయుననునదే సరియైన నీతి” యనెను. 
తరువాత ధర్మరాజు దుర్యోధనుని దూషించుచు “ఓ దుర్యోధనా! క్షత్రియ 
వంశమును, నీ కుటుంబమునంతయు నాశనమొనర్చి యిచ్చట జలములో 
దాగుకొని యున్నావా? వీరులు యుద్ధభూమి నుండెన్నడును పలాయనము 
గానింపరు. పిరికిపందవలె నీవిట్టి నీచమార్గమున కెందుకు దిగితివి.? ఒకనాడు 
సూదిమొన మోపినంత భూభాగమును కూడా యివ్వనంటివి గదా! నేడు నీ 
స్వాభిమానమేమైనది' యనెను. యుధిస్టిరుని పరుష వాక్యములను విన్న దుర్యోధనుని 
స్వాభిమానము జాగృతమైనది. అతడు మడుగులోనుండి బయటికి వచ్చి 
యుధిష్టిరునితో పాండవులలో నెవరివలనను నాకు భయములేదు. నేను 
ధర్మయుద్ధము చేయుటకు సిద్ధముగ నున్నాను. అనగా యుధిష్టిరుడు 
తొందరపాటుతో వెంటనే “ నీవన్నది ధర్మముగనే యున్నది. కనుక నీవు మాలో 
నెవరైనా ఒకరితో యుద్ధము చేసి ఓడించినచో రాజ్యమునంతా నీకిచ్చి వేయుదును. 
లేక యుద్ధములో నీవు మరణించినచో వీరస్వర్గము నలంకరింతువనెను.' 
శ్రీకృష్ణుడిది వీని చాలా ఆందోళన చెంది యుధిష్టిరునితో నీవు చేస్తున్నదేమిటి? 
ఇంతవరకు కష్టపడినదంతా సర్వనాశనమొనర్చితివి. దుర్యోధనుడు నిన్నుగాని, 
నకులాదులలో నెవరినైనా యుద్ధమునకు పిలిచినచో నేముగును? నీవు దుర్యోధనుని 
పౌరుషమును, రాజనీతి నెరుగవు. మరల మరొక జూదమును ప్రారంభించితివి. ఇది 
పూర్వపు జూదము కంటె భయంకరమైనది. దుర్యోధనుడు గదా యుద్ధములో 
చాలా చతురుడు. మీలో నెవరునూ అతని నెదిరించలేరు. సాక్షాత్తుగ ఇంద్రుడు 
వచ్చినను, అతనిని గదా యుద్ధములో ఓడించలేడనగా, భీముడు కల్పించుకొని ఓ 
మధుసూదనా! నీవేమి భయపడకు. నేనీ పాపినిప్పుడే చంపినా పగ తీర్చుకొందుననెను. 
ఈ మాటలు విన్నంతనే దుర్యోధనుడు భీమునితో యుద్ధమునకు సిద్ధమయ్యెను. 
వారిరువురు భయంకరముగ యుద్ధము చేయుచుండగ, గదా యుద్ధములో 
నైపుణ్యముగల శ్రీకృష్ణుడర్జునునితో “ఓ అర్జునా! భీముడు బలవంతుడై నప్పటికిని 
గదా యుద్ధములో దుర్యోధనుడు భీమునికంటె అధిక చతురుడు. భీముడు 
ధర్మయుద్ధము చేయుచున్నంతకాలము దుర్యోధనుని జయింపలేడని,' ధర్మరాజుతో 
జూదమాడినప్పుడు దుర్యోధనుని తొడలు విరుగగొట్టుదునని భీముడు ప్రతిజ్ఞ 


28 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


చేసెను. గనుక ఇప్పుడు మాయావియైన ఈ దుర్యోధనుని చంపుటకై ఆ మాటను 
గుర్తు చేయుచు శ్రీకృష్ణుడు భీమునకు దుర్యోధనుని తొడ విరుగగొట్టమని 
సంకేతము చేసి దుర్యోధనుని చంపించెను. ఈ విధముగ సమయస్ఫూర్తితో 
యుద్ధనియమముల నుల్లంఘించి కూడా మాయావులైన శత్రువులను నాశనమొనర్చు 
రాజనీతి చాతుర్యము శ్రీకృష్ణునిలో నుండెను. 

యుద్ధ నియమముల నుల్గంఘించి భీముడు దుర్యోధనుని చంపిన వార్త 
విని గదాయుద్ధ మహారథియైన బలరాముడు ఉగ్రుడై భీముని నిందించుచు - నీవు 
దుర్యోధనుని నాభికి క్రిందిభాగమున కొట్టుట అపరాధము. నిన్నిప్పుడే చంపుదుననగా 
శ్రీకృష్ణుడు వెంటనే అడ్డుకొని బలరామునకు నీతిని బోధించి శాంతింపజేసెను, 
“అన్నయ్యా! మానవుని యున్నతి 6 విధములుగనగును, 1. తన ఉన్నతి, 2. మిత్రుని 
ఉన్నతి, 3. మిత్రునకు మిత్రుని ఉన్నతి 4. శత్రుహాని, 5. శత్రువుయొక్క మిత్రుని 
హాని, 6. శత్రువుయొక్క మిత్రునియొక్క మిత్రుని హాని, మన మిత్రులను 
ప్రమాదములనుండి రక్షించుట కెల్లప్పుడు ప్రయత్నించుచుండవలెను. పాండవులు 
ధర్మము నాశ్రయించి మనకు సహజముగనే మిత్రులైరి. అత్త కుమారులగుటవలన, 
వారు మనకు బంధువులు కూడా. శత్రువు వీరిని నిరంతరము ఛలకపటములతో 
మోసగించుచునే యుండెను. దుర్యోధనుని తొడలు విరుగకొడుదునని భీముడింతకు = 
పూర్వమే ప్రతిజ్ఞ చేసెను. క్షత్రియుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకొన వలెను గదా! 
అన్నా! బలరామా! మీరు అరిభయంకరులుగ ప్రసిద్ధులు. భీముడు తన ప్రతిజ్ఞ 
నెరవేర్చుటకై తన శత్రువును చంపెను. ఇందులో అతని దోషమేమియు లెదు. 
కనుక మీరు శాంతింపుడు. ఈ పాండవ బంధువుల ఉన్నతియే మనయున్నతి 
యనెను. | 

ఒకసారి కర్ణునితో యుద్ధము చేయుచున్న అర్జునునకు యుధిష్టిరుడు = 
కనబడలేదు. అందువలన కృష్ణార్ణును లిరువురు యుదిష్టిరుని వెదుకుచుండిరి. . 
వారిరువురను చూచి కర్గుని వధించి వచ్చిరని యుధిష్టిరుడు తలంచెను. కాని 
తరువాత అతడు చనిపోలేదని తెలిసిన యుధిష్టిరుడు క్రోధము తో - నీవు యుద్ధములో 
నుండి పారిపోయి యెందులకు వచ్చితివి? ఇది క్షత్రియ లక్షణమేనా అని 
అర్జునునిపై మండిపడుచు - 

'ధిక్‌ గాండీవం ధిక్‌ చ తే బాహువీర్యమ్‌! 

గాండీవమున కవమానమనెను. అన్నగారి ఈ మాట విన్నంతనే అర్జునుడు 


యుద్ధనితి 29 

మండిపడుచు - 

తన గాండీవమునెవరైనా ధిక్కరించినచో యతనిని ప్రాణములతో వదలనని 
ఇంతకుపూర్వమే అర్జునుడు ప్రతిజ్ఞ చేసినందున - 

'అసిం జగ్రాహ సంక్రుద్దో జిఘాంసుర్‌ భరతర్శభమ్‌ ॥ 

యుధిష్టిరుని చంపుటకై అర్జునుడు కత్తిని తీసెను. అట్టి సంకటస్టితిలో 
శ్రీకృష్ణు డర్దునుని శాంతింపజేయకున్నచో అంతవరకు తాను చేసినదంతా చెడిపోవును. 
అందువలన వెంటనే శ్రీకృష్ణుడిట్లనెను. “ఓ అర్జునా! నీవు ధర్మరహస్యము నెరుగవు. 
కనుక నీవెప్పుడో చేసిన ప్రతిజ్ఞను యిప్పుడు తప్పక పాలింపవలయుననుచున్నావు. 
ప్రాణిహింసను మించిన అధర్మము లేదు. ఏదైనా ప్రాణిని రక్షించుటకై అసత్యము 
చెప్పినను యది ధర్మమే యగును. 

కనుక నీ విప్పుడు ప్రతిజ్ఞాపాలన కొరకు నీ పెద్దన్నను చంపినచో యది 
ప్రతిజ్ఞాపాలనకాక మహాపాపమగును. సత్యాసత్యములేమిటో విను - 
శ్లో! భవేత్‌ సత్యమవక్తవ్యం వక్తవ్య మనృతం భవేత్‌ । 

యత్రానృతం భవేత్‌ సత్యం చాప్యనృతం భవేత్‌ ॥ (మహా, కర్ణపర్వం 69 అ) 

అసత్యము చెప్పుటవలన ఇతరులకు - సజ్జనులకు మేలు జరిగినచో యది 
కూడా ధర్మమేయగును. సత్యము చెప్పుటవలన ఇతరులకు - మంచివారికి హాని 
కలిగినచో యాసత్యముకూడా అధర్మమేయగును. కనుక నీ సత్య ప్రతిజ్ఞాపాలన 
వలన మంచివారెవరికైనా అమంగళము జరిగినచో యా ప్రతిజ్ఞాపాలన అధర్మమే 
యగును అని అర్జునుని శాంతింపజేసెను. 

కౌరవ వీరులును, వారి సైన్యమునంతా పూర్తిగా నాశనమొనర్చిన తరువాత 
పంచపాండవులతో కలిసి శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని ఓదార్చుటకై హస్తినాపురమునకు 
వెళ్ళెను. అచ్చట ధృతరాషుడు, యితర స్త్రీలు గొల్లున ఏడ్చుచు అచ్చటికి వచ్చిన 
యుధిష్టిరుని చుట్టుముట్టి నీవు తాతలను తమ్ములను, గురువు, గురుపుత్రుడు, 
మిత్రులు మున్నగు వారందరినీ చంపుటకు నీ ధర్మము, దయాది గుణము 
లేమైనవని ప్రన్నింపసాగిరి. బంధువులను, స్నేహితులను చంపి లభించిన రాజ్యము 
నేమి చేసుకుందువని విలపించుచుండగా ధర్మరాజు కూడ కొంతతడవు వారితో 
కలసి విలపించి తదుపరి ధృతరాష్ర్రుని వద్దకుపోయి ప్రణమిల్లెను. శోకతప్త 
హృదయముతో ధృతరాష్ట్రుడు యుధిష్టిరుని కౌగలించుకొని దుఃఖించుచు 
దుర్యోధనుని వధించిన భీముని కొరకు ఈర్యాదృష్టితో వెదుకసాగెను. భీమునిపై 


30 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


క్రోధాగ్నితో మండిపడుచున్న ధృతరాష్ర్రుని మనోభావములను గ్రహించి వెంటనే ' 
ముందున్న భీమునొక్కమారుగ ప్రక్కకంనెట్టి యతని స్థానములో భీముని లోహ 
విగ్రహమును ధృతరాష్ట్రుని ముందుంచెను. దీనికి కారణ మచ్చటి వారెవ్వరికిని . 
అర్థము కాలేదు. 

ధృతరాషుని ఆలోచన ఇతరులెవరికీ అర్థము కానేలేదు. కాని శ్రీకృష్ణుడు 
మాత్రము వెంటనే గ్రహించి భీముని రక్షించెను. ధృతరాష్రుడా విగ్రహమునే ' 
భీముడనుకొని గట్టిగా కౌగలించుకొని ముక్కలు ముక్కలుగ జేసెను. లోహపు 
విగ్రహమునంత బలముగా నొక్కినందున ధృతరాష్ట్రుని నోటినుండి రక్తము, 
ఛాతియందు నొప్పిరాగా సంజయుడు అట్లు చేయుట మంచిదికాదని ధృతరాష్టునితో 
ననెను. అప్పటికి క్రోధాగ్ని చల్లారి ధృతరాష్ట్రుడు అయ్యో భీమా! అయ్యో భీమా! 
యని విలపింపసాగెను. అప్పుడు శ్రీకృష్ణుడు ధృతరాషునితో తాను చేసిన పనిని 
తెలిపి, నీ సంకల్పమును నేను ముందుగనే తెలుసుకొని వెయ్యి.ఎనుగుల బలము 
గల నీనుండి రక్షించితిని. నీ పుత్రుడు దుర్యోధనుడు చేయించి యుంచిన భీముని 
లోహపు విగ్రహమునే నీవు ముక్కలు చేసితివి. భీముడు సురక్షితముగనే యున్నాడు. 
కనుక దుఃఖింపవలదనెను. మరొకనాడు... 

కర్ణార్టునులిరువురు ఘఫోరయుద్ధము చేయుచుండగా అకస్మాత్తుగ కర్ణుని 
రథముయొక్క కుడి చక్రము భూమిలో దిగబడెను. కర్ణుడు రథము నుండి దిగి 
అర్జునునితో - 'అర్జునా! రెండు నిముషములాగుము. నా రథ చక్రమును 
తీసుకొందుననెను. నీకు భయపడి నేనీ మాటలనుటలేదు. నీవు శూరుడవు. యుద్ధ 
నియమములు తెలిసినవాడవు. కనుక నియమపాలన చేయుమని చెప్పుచున్నాననెను.' 
అప్పుడు వెంటనే కృష్ణుడు కర్గునితో “ఓ కర్ణా! దుర్గనులు ఆపదలలో తమ చెడు 
కర్మలను నిందించుటకు బదులుగా తమ భాగ్యమును నిందింతురు. నీవిప్పుడు 
యుద్ధ ధర్మములను వల్లించుచున్నావు. కాని నిండుసభలో రజస్వలయైన ద్రౌపదిని 
అవమానమొనర్చు నాడీ ధర్మమేమైనది. ? 
2. ధర్మరాజు - యుధిష్టిరుని మాయాజూదములో శకుని మోసగించి 
ఓడించినపుడు నీ ధర్మ మెక్కడికి పోయినది.? 
3. వనవాసము చేసి తిరిగి వచ్చిన తరువాత కూడా పాండవులకు వారి 
రాజ్యమివ్వనపుడీ ధర్మమేమైనది. ? 
4. _నీసలహాతో దుర్యోధనుడు భీముని సర్ప్వములతో కరపించి విషాన్నమును 


ఆర్యఆదర్శములకు ప్రతీక 31 


తినిపించినపుడు నీ ఈ ధర్మమేమైనది. ? 
ర వరణావత నగరములో లక్క గృహములో నిదురించుచున్న పాండవులను 
నీవు దహనమొనర్చుటకు ప్రయత్నించినపుడు నీధర్మ మే మైనది.? 
6. నిండుసభలో నీచ దుశ్శాసనుడు ద్రౌపదిని అసహాస్యము చేసినపుడు నీ 
ధర్మమేమైనది.? 
7. అర్జున కుమారుడు అభిమన్యుని ఏడుగురు మహారథులు ఏకమై 
నలువైపులనుండి చుట్టుముట్టి చంపినప్పుడు నీ ధర్మమేమైనది.? 

పై సమయములన్నింటిలో లేని ధర్మపాలనము తిరిగి నేడెందులకనిన 
శ్రీకృష్ణుని మాటలకు సిగ్గునొంది సమాధానమివ్వజాలక కర్ణుడు తలవంచుకొనెను. 
వెంటనే అర్జునునకు శ్రీ కృష్ణుడు సైగచేసి ఇదే సమయము దివ్యాస్తముతో కొట్టుమనెను. 

కర్ణుడు అర్జునుని బాణముల ధాటికి తట్టుకొనలేక బ్రహ్మాస్తమును 
ప్రయోగింపగా అర్జునుడు కూడా బ్రహ్మాస్తమును ప్రయోగించెను. కర్ణుడు 
వరుణాగ్తమును ప్రయోగించి బ్రహ్మాస్తము వలన ప్రజ్వలించెడు అగ్నిని శాంతమొనర్చి 
అర్జునునిపై మరొక తీవ్రాస్తమును ప్రయోగించి, ఇంతలో తన రథచక్రమును పైకి 
లాగుచుండెను. అప్పుడర్జునుని స్థితి దయనీయముగ నున్నది. ఐనా, ఈ 
అవకాశమును జారవిడిచిన మరల కర్గుని ఓడించు టసంభవమని తలంచి శ్రీకృష్ణుడు 
అర్జునునితో - కర్ణుడు రథము మీదకు రాకముందే నీవతని శిరస్సును వధింపుము. 
లేకున్న ఈ అవకాశము చేజారిపోవుననెను. వెంటనే అర్జునుడు 'అంజలికా' యను 
భయంకర బాణముతో కర్ణుని శిరస్సును ఛేదించెను. 

ఈ ప్రకారముగ సమయోచితముగ యుద్ధ కౌశల్యమును ప్రదర్శించి 
అర్జునునితో కర్ణాదులను చంపించి విజయమును సాధించెను. 

ఆర్య ఆదర్శములకు ప్రతీక 

మానవుడు తన జీవితములో సర్వోచ్చస్థానము నధిరోహించి ఒక సాధారణ 
వ్యక్తిగనుండి మహామనీషిగ, యుగపురుషునిగ అత్యున్నత స్థానము నలంకరించు 
ననుటకు శ్రీ కృష్ణుని జీవితమొక అత్యుత్తమ ఉదాహరణ. వివశతాపూర్ణ పరిస్థితులలో 
కారాగారమున జన్మించియు, మానవుడు ప్రపంచమున మహానాయకునిగ రూపారద 
గలుగునని శ్రీకృష్ణుని జీవితము నవలోకించిన విదితమగును. బంకించంద్రుని 
దృష్టిలో శ్రీకృష్ణుడు తన జ్ఞానార్జన, కార్యములొనర్భుటలో కౌశలము, అందరిచే 
రంజింప (ప్రేమింప) బడుట యను మూడు గుణములలో సంపూర్ణ వికాసమును 


32 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


సాధించుటవలన ఆయన తన సమకాలికులలో గొప్ప రాజకీయవేత్తగా, సమాజ 
వ్యవస్థాపకునిగ అత్యున్నత గౌరవస్థానము నలంకరింపగలిగెను. 

బాల్యమునుండి జీవిత పర్యంతము శ్రీకృష్ణుడు ఉన్నతపదవుల నొందుచునే 
యుండెను. ధర్మానుసారముగ కర్తవ్యపాలన నొనర్చుటలో (డ్రేరణనిచ్చుటే ఆయన 
జీవనోద్దేశ్యముగ నుండెడిది. ఆయన స్వయముగ ధర్మమును పాలించుటలో 
నిష్టగలిగి దాని వాస్తవిక రహస్యమునెరిగి యితరులకుపదేశించు నట్టి మహాధర్మోపదేష్ట 
అందువలననే మహర్షి దయానందుడు - “శ్రీకృష్ణుడు జననమునుండి మరణ 
పర్యంతము చిన్నచెడు పనినికూడ చేసి యుండలేదని' చెప్పెను. దీనికి కారణమాయన 
ధర్మపాలనయే. అందువలననే మహాభారత కారుడిట్లు వ్రాసెను - 

'యతోధర్మ స్తతోకృష్ణో యతః కృష్ణ స్తతోజయః । 

కృష్ణుడున్నచోట ధర్మము, ధర్మమున్నచోట జయముండును. యోగేశ్వర 
కృష్ణుడు , గాండీవధారి అర్జునుడు యున్నచోటనే శుభముజరిగి అచ్చటనే 
విజయముకూడ నుండును. అధికముగ చెప్పవలసిన అవసరములేదు, శ్రీకృష్ణుడే 
అవతారపురుషుడైనచో ఈ మాటలకర్థము - విలువ యుండదు. ఈ మాటలు 
శ్రీకృష్ణుని ఉచ్చకోటికి చెందిన మానవ భావననే తెలియజేయుచు ఆయనను 
సాధారణ మానవుని దశనుండి - మహాపురుషునిగ చేసి యోగేశ్వరునిగను, 
పురుషోత్తమునిగను జేసినవి. 

శ్రికృష్ణుని బాల్యమును చూచినచో ఆయన దృఢవిచారములు గలవాడు, 
దృఢకాయము గలవాడు . శాంత మనస్కుడు, సంకల్పనిష్ట, ఆత్మబలముతో 
కూడిన బ్రహ్మచారిలో నుండదగు విశేష గుణములన్నియు మనకు ఆయనలో 
లభించును. ఆయన శారీరికబల మసమానమైనది. అందువలన అయన 
బాల్యముననే అనేక భయంకర, హింసక జంతువులను వధించెను. వయస్సుతోబాటు 
ఆయన యుద్ధకౌశల్యమును, యుద్ధనీతిని సొంగోపాంగముగ నధ్యయన మొనర్చెను. 
అర్జునుడు, సాత్యకిల వంటి యుద్ధవీరులాయన శిష్యులుగనుండి ఆయనవద్ద 
విద్యనార్జించిరనిన ఆయన యుద్ధనీతిలో నెంతటి ప్రకాండ పండితుడో మనకు 
బోధపడును. గదాయుద్ధమును కూడ బాగుగా నెరిగిన అయన నిర్భయ, చతురతలకు 
నిలయము, 

శ్రీకృష్ణుడు శారీరికబలమును మించిన శాస్రీయజ్ఞానము కూడ కలవాడు. 
ఆయన వేదవేదాంగ విదుడని భీష్ముని వచనములద్వారా మనకవగతమగును. 


ఆర్యఆదర్శములకు ప్రతీక 33 


వీటితో పాటుగ సంగీతము, చికిత్సాశాస్త్రము మున్నగు ననేక లౌకిక విద్యలలోకూడ 
పారంగతుడు. మృతప్రాయుడైన ఉత్తరయొక్క కుమారుడు పరీక్షిత్తును రక్షించుట, 
వేణుగానముతో జగము నానందడోలికలనోలలాడించుట, రథసారథియై భయంకర 
యుద్ధభూమిలో అర్జునుని రక్షించుట మున్నగు అంశములీవిషయమును 
సిద్ధింపజేయును. 

శారీరిక మానసిక శక్తుల సంపూర్ణ వికాశమునొందిన ఆయనతో సమముగ 
ఆచారపాలన ఆయన సమకాలికులెవరును చేయకుండెడివారు. ఆయన గొప్ప 
సదాచారియైన శీలవంతుడు. తల్లిదండ్రుల, మరియు గురుజనుల ఆజ్ఞాపాలనము, 
వారియెడల పూజ్యభావము నెన్నడును ఆయన విస్మరించలేదు. మాదక ద్రవ్యములు 
(మత్తు పదార్థముల) సేవనము, జూదమునాడుట మున్నగువానికి దూరముగనుండి 
యాదవులను కూడ మత్తుపానీయములను త్రాగి పట్టుబడినచో రాజదండన 
కర్ణులని ఆదేశించెను, బ్రహ్మచర్యపాలన, ఎకపత్నీ వ్రతములను దృఢముగ 
పాలించుచుండెను. కాని పురాణములలో నిట్ట ఉజ్జ్వల గుణములను విస్మరించి 
ఆయనను కామాంధునిగ, లంపటుడు, కుటిలుడు, యుద్దోన్మాదిగ చిత్రించుట 
అత్యంత విచారకరము. 

శ్రీకృష్ణుడు సంధ్యోపాసన, అగ్నిహోత్రాది నిత్యకర్మల నాచరించుటలో 
నెన్నడును ప్రమాదము (సోమరితనమును) నొనర్పలేదు. మహాభారతము నందలి 
యనేక స్థానములలో నీవిధమైన ఆయన దినచర్య మనకు లభించును. 
దుర్యోధనునితో సంధిచేసుకొనుటకు వెళ్ళుచున్నపుడు ప్రాతః సాయం సమయములలో 
సంధ్యాగ్నిహోత్రాదులు చేయుటాయన మరువలేదు. మహాభారతములో - 
శ్లో! _ ప్రాతరుత్సాయ కృష్ణస్తు కృతవాన్‌ సర్వమాహ్నికమ్‌ | 

బ్రాహ్మజైరభ్యను జ్ఞాతః ప్రయయౌ నగరం ప్రతి ॥ 

శ్రీకృష్ణుడు ప్రాతఃకాలముననే లేచి సంధ్యాగ్నిహోత్రాది దైనిక కర్మల నొనర్చి 
యనంతరము బ్రాహ్మణుల ఆజ్ఞను తీసుకొని నగరమునకు బయలుదేరును. ఇట్లే 
మరొక చోట -. 
శ్లో! _ కృత్వాపూర్వాహ్నికం కృతం స్నాతః జీచిరలంకృతః । 

ఉపతస్టే వివస్వంతం పావకంచ జనార్ధన: ॥ 

శుభ్రమైన వస్రాభరణాదులను ధరించి సంధ్యావందనము, పరమేశ్వరుని 


34 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 
ఉపస్తానము,అగ్నిహోత్రాదు లను సంపన్నమొనర్చెను. నిత్యము సంధ్యా,యోగముల 


(బ్రహ్మయజ్ఞము) ద్వారా సచ్చిదానంద పరమేశ్వరుని పూజించువాడు, ఆర్యోచిత 
మర్యాదలను పాలించుచు రక్షించువాడైనట్టి మహాపురుషుడు శ్రీకృష్ణుని సాక్షాత్తు 
ఈశ్వరునిగ చిత్రించువారి అమాయకత్వము నేమనవలయును. 

శ్రీకృష్ణుని చరితములో నత్యంత విశేషమైనది ఆయనలోని రాజనీతితో 
కూడిన విచక్షణాజ్ఞానము. _రాజనీతియం దాయనకుగల విశేషానురాగము 
స్వార్ధచింతనతో గాని సంకుచిత భావముతోకూడి యున్నది గాని కాదు. నేడున్నటు 
వంటి సంకుచిత జాతీయవాద మాయుగములో లేకుండెను. లోకకల్యాణమునకు 
ప్రజాహితమును కలిగించి, నానారకములైన అరాచకములు, అన్యాయములు, 
అక్రమముల నంతమొందించి ధర్మరాజ్యమును నెలకొల్పు లక్ష్యముతోనే శ్రీ కృష్ణుడు 
తన రాజనీతిని జాతీయవాదము ననుసరించెను. సంపూర్ణ మానవజాతి 
కల్యాణమునేగాక సమస్త ప్రాణకోటి శ్రేయస్సు నాకాంక్షించి రాజకీయ రంగమున 
ప్రవేశించెను. తన జన్మస్థలమైన మధురాజనపద స్వేచ్చ్భాచారి, నిరంకుశ పరిపాలకుడు, 
అత్యాచారియైన కంసుని పై శ్రీకృష్ణుని దృష్టి మొట్టమొదటిగ పడెను. బంధుత్వము 
నాలోచింపక ప్రజాహితముకొరకు కంసుని వధించుటకు నిశ్చయించెను. కంసుని 
మరణానంతరమే మధథురావాసులకు సకలసుఖముల ననుభవించు అవకాశము 
అభించినది. శ్రీకృష్ణుని రెండవపని జరాసంధుని దురాగతములను అరికట్టుట. 
కంసుని వధతో ఆర్యావర్తములో యిక ఎంతో కాలము వరకు అత్యాచారములు, 
అనాచారములు, స్వేచ్భ్చాచారములు కొనసాగవని, ఎలయనగ శ్రీకృష్ణుని రూపములో 
నుదృవించిన ఒక మహత్తర శక్తి సదాచారము, ధార్మికత, మర్యాదాపాలన, 
ప్రజాహితములకు మహత్ష్యము నిచ్చునని జనాసంధుడు తలంపసాగిను. జరాసంధుని 
అల్లుడైన కంసుడు కూడ తనమామగారి రాజనీతినే అనుసరించుచుండెను. 

కంసుని వధతో జరాసంధుడు తన కుటిల రాజనీతి, కుట్రల పరాజయముగ 
నెంచెను. వెంటనే జరాసంధుడు మథురపై నొకసారిగాక 17 సార్లు దండెత్తి 
దురాక్రమణ గావించెను. అపూర్వమైన యుద్ధచాతుర్యము గలిగిన కృష్ణుని 
నేతృత్వములో యాదవులు జరాసంధుని సైన్యమును మట్టికరిపించిరి. కాని 
శూరసేన ప్రదేశము దురాక్రమణ నెదుర్కొనుటకు తగిన సురక్షిత స్థలముకాదని 
యెంచి ద్వారకానగరము యాదవులకు తగిన స్థలముగనెంచి దానిని యాదవరాజ్య 
రాజధానిగజేసెను. జరాసంధుని సేనాధిపతియైన శిశుపాలుడు ప్రథమముగ 


ఆర్యఆదర్శములకు ప్రతీక 35 


రుక్మిణీ వివాహసమయమున, రెండవసారి యుధిష్టిరుడు రాజసూయ యాగమును 
చేయుచు శ్రికృష్ణునకు ప్రథమ అర్థ్యమునిచ్చి సత్కరించు సమయమున వివాదమును 
లేపి యజ్ఞమును ధ్వంసముచేసి శ్రీకృష్ణుడు తలపెట్టిన ధర్మరాజ్య సంస్థాపనా 
కార్యమున కడ్డుతగిలెను. ఆ సమయముననే శ్రీకృష్ణుడు శిశుపాలుని వధించి 
'వినాశాయచ దుష్కృతాం' అనిన తన మాటకనుగుణముగ దుష్టుల నాశనమొనర్చు 
మహాయజ్ఞములో మరొక ఆహుతి నర్చించెను. దీనికి పూర్వమే జరాసంధుని 
అంతమొందించు అవకాశమేర్పడినది. అభాగ్యులైన 86 మంది రాజులను 
ఖైదీగావించి 100 మందియైన తరువాత వారందరినీ వధింపవలయునని తలంచినట్టి 
జరాసంధునివంటి రాక్షస ప్రవృత్తిగలవానిని సహించి విడిచిపెట్టుట శ్రీకృష్ణునివంటి 
ధర్మాత్మున కసంభవమైనది. అత్యాచారములు చరమదశకు చేరగనే శ్రీకృష్ణుని నీతి, 
భీముని బలముకలసి జరాసంధుని అంతమొందించినవి. యుద్ధముగాని, 
రక్తపాతముగాని జరుగలేదు. 

మహాభారత యుద్ధములో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శల్యుడు, 
దుర్యోధనుడు మున్నగు కౌరవ మహారథులందరూ ఒక్కొక్కరుగ వధింపబడి 
యుధిష్టిరుడు తల పెట్టిన ధర్మరాజ్య రూప మహాయజ్ఞమునకు పూర్ణాహూతియైనది. 
ఈ మహత్‌ కార్యములో శ్రీకృష్ణునికృతి అందరికంటె మించినది. శ్రీకృష్ణుని యొక్క 
ఈ అపూర్వ రాజనీతి, యుద్ధకౌశల్యము, వ్యవహారదక్షతలు తెలియనివారాయన పై 
యుద్ధోన్మాదియను ఆరోపణ చేయుట, దేశమునంతనూ భయంకర యుద్ధజ్వాలలో 
త్రోసి స్వయముగ తాను తమాషా చూచువానినిగ వర్ణించుట సర్వదా అనుచితము. 
శ్రీకృష్ణుడు తనశక్తియుక్తుల నుపయోగించి యుద్ధమునాపుటక్రై ప్రయత్నించుట 
మనకు మహాభారతములోని పూర్వ ప్రసంగములో తెలియును. దేశపరిస్థితులను 
పరిష్కరించుటకు యుద్ధము నొక ఉపాయముగ అయనంగీకరింపకపోవుటేగాక 
యుద్ధము చేయుటకు ఎవరిని ప్రోత్సహింపలేదు. వ్యక్తిగత మానావమానములను 
లెక్కచేయక స్వయముగ ఆయన పాండవుల పక్షమున నుండి సంధికుదుర్చుటకై 
హస్తినాపురమునకెళ్ళిరి. వారి ఈ ప్రయత్నము సఫలముకాకున్నను మహాత్మా 
శ్రీకృష్ణుడు శాంతిస్థాపనకొర కెంత ఉత్సాహము చూపెనో, యుద్ధము జరుగుటనెంతగ 
విరోధించెనో, ప్రపంచమునకంత తెలిసినదే. భయంకర యుద్ధమునుండి ఈ 
భూగోళమును రక్షించుటను నాకు చూడవలయునని యున్నదని స్వయముగ 
ఆయన అనెను. - 


36 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


దుర్యోధనుడు సహజమైన తన దుష్టస్వభావముచేతను, క్రూర స్వభావముచేతను 
శ్రీకృష్ణుని మాటలను పెడచెవినిబెట్టెను. తత్సలితముగ యుద్ధమనివార్య మైనది. 
కాని ప్రజలు పాండవుల పక్షమున సత్యము, న్యాయము,ధర్మములు గలవనియు, 
కౌరవుల పక్షమున అసత్యము, అన్యాయము అధర్మములున్నవనియు తలంచు 
చుండిరి. ప్రపంచప్రజలకు సత్యన్యాయములగూర్చి వాస్తవికజ్ఞానము కలిగించుట 
లోనే శ్రీకృష్ణుని అపూర్వ దూరదృష్టి, మేధాశక్తి వ్యక్తమగును. యుద్ధము జరుగుట 
నిశ్చితమైనపుడు శ్రీకృష్ణుని అభిప్రాయము కూడా తదనుగుణముగ మారినది. 
అత్యాచారముల నరికట్టుటకు, దుష్టులను దండించుటకు, క్షత్రియులచే చేయబడు 
యుద్ధము క్షత్రియులకు స్వర్గమునకు తెరచియుంచిన మార్గముగ వర్ణించి, 
ఆతతాయిలను చంపుట ధర్మమని అర్జునునకు బోధించెను. రణరంగమున 
ప్రవేశించిన అర్జునుని ఆవరించిన క్రైబ్యము - నపుంసకత్వమును అనార్యజుష్టం, 
అస్వర్గ్యం, అకీర్తికరములుగ చెప్పుచు అతని నావరించిన జ్వరమునుండి విడిపించి 
యుద్ధము చేయుటకు ప్రేరేపించెను. వాస్తవముగ ఇదే క్షాత్రధర్మముయొక్క 
యథార్థ స్వరూపము. దీనిని శ్రీకృష్ణుడు తన సహజ ధోరణిలో అర్జునుకుపదేశించెను. 
సుమారు 5 వేల సం॥రలు గడచినను శ్రీకృష్ణుని అనాటి ఉత్తేజపూర్వక ఉపదేశము 
నేటికిని ప్రజల మనస్సులో నిరాశా నిస్పృహ, దుర్చలతలను దూరమొనర్చి 
కర్తవ్యపాలనకై ప్రరణనిచ్చుచున్నది. 

శ్రీకృష్ణుడు తన జీవితములో ననేక జాతీయ, అంతర్జాతీయ సమస్యలను 
పరిష్కరించుటకు ప్రయత్నించెను. అదే సమయములో ఆయన సామాజికపరమైన 
సమస్యలను నిర్లక్ష్యము గావింపలేదు. శ్రీకృష్ణుడు వర్ణాశ్రమ ధర్మమును గట్టిగ 
సమర్థించుటే గాక శాస్త్రీయ గౌరవములను సమర్థించుచుండెడివారు. ఆయన 
స్వయముగ ప్రవచించిన గీతలో వర్ణాశ్రమ ధర్మమును విధించుచు గుణకర్మల 
ఆధారముగ వర్ణవ్యవస్థను ప్రవచించెను. శాస్త్రవిధిని విడిచి తనయిష్ట ప్రకారము 
స్వేచ్చగా వ్యవహరించువానికి సిద్ధిలభింపక పరలోకమున (అనగా రాబోవు జన్మలో) 
ఉత్తమగతి కూడ (ప్రొప్తింపదని ఆయన అభిప్రాయము. అట్టనిన ఆయన సామాజిక 
సంకీర్ణతను గాని, కురీతులనుగాని పోషించెనని భావముకాదు. పరంపరగా 
వచ్చుచున్న రూఢివాదముల కాయన ప్రబలవిరోధి. ఆయనకుగల సమాజపరమైన 
ఆలోచనలు ఉదారతతోనూ, నీతితోనూ కూడుకొని యున్నవి. ఆయన నిరంతరము 
దళిత, పీడిత, శ్రామిక వర్గమునకు సహాయపడుచుండిరి. విదురునివంటి ధర్మాత్మునిచే 


ఆర్యఆదర్శములకు ప్రతీక 37 


ఆయన గౌరవము నొందుటకు పాత్రుడయ్యెను. నారీజనుల(స్తీల) పై ఆయనకు 
గొప్ప గౌరవముండెను. కుంతి, గాంధారి, దేవకి మున్నగు పూజనియ, అభిమాన 
పాత్రురాళశ్ళిన మహిళలయెడల ఆయన హృదయములో నెల్లవేళల ఆదరము, 
సమ్మానము, శ్రద్ధాభావములుండెను. సుభద్ర, ద్రౌపదిలవంటి పినవయస్కులైన 
దేవీలయెడల సదా స్నేహభావముండెడిది. మాతృదేవతకు యధోచితముగ సత్కారము 
జరుగుచున్నపుడే భావిసంతానములో మంచి సంస్కారము లేర్చడునని వారికి 
తెలియును. 

శ్రీకృష్ణుని వ్యక్తిత్వమును సమీక్షించిన పిదప ఆయన జీవిత చరిత్రలోగల 
గొప్ప ఉదాత్తగుణములను ధ్యానమునందుంచుకొనుట కూడ అవసరము. ఈ 
గుణములే ఆయనను ఆధ్యాత్మిక రంగమున సర్యోత్కృష్ట ఉపదేశకునిగ (ప్రవక్తగ) 
గణింపబడి యోగేశ్వరులలో ఒకనిగ లెక్కించుటకు కారణభూతములైనవి. నేటికి 
కూడ ఆయన కోట్లకొలది జనులకు శ్రద్ధ మరియు నిష్టలతోకూడిన (పేరణనిచ్చువారైరి. 
శ్రీకృష్ణుడు రాజనీతిజ్ఞాడు, ధర్మోపదేశకుడేగాక ధర్మసంస్థాపకుడు రూడా. ఆయన 
సమాజ సుధారకుడు. మరియు నవీన కాంతికి కారకుడుకూడా. యోగి మరియు 
ఆధ్యాత్మి జీవనలక్ష్యసాధకుడు. నీటిలోని కమలము నీటినంటకుండునట్లే 
ప్రపంచమున నుండియు సాంసారిక వాసనలకు లొంగక నిర్లిప్పనిగ యుండి 
ఫలాపేక్ష రహితముగ కర్తవ్యకర్మల నాచరించుచుండుటయే యోగసాధన కత్యంత 
ఆవశ్యకమని ఆయన బోధించెను. 

శ్రీకృష్ణుడు జ్ఞాన, కర్మల రెండింటి సమన్వయమును సమర్థించు 
చుండెడివారు. దానితోపాటు ఉపాసనాయోగమును కూడ సమర్థించుచుండెను. 
జ్ఞాన, కర్మ ఉపాసనల మూడింటి సమదృష్టియే ఆర్యత్వములోని విశేషత. ఈ 
సమన్వయ భావనయే శ్రీకృష్ణుని వ్యక్తిత్వమున ఉజ్జ్వల రూపమును దాల్చినది. 
శ్రీకృష్ణుడు స్వయముగ సచ్చిదానందుడైన పరమేశ్వరుని ఉపాసకుడు. ఆ 
పరతత్త్యమును సాక్షత్కారమొనరించుకొనిన పిదపకూడా లౌకిక మార్గమును వీడుట 
అనుచితముగ ఆయన భావించెడివారు. కోరికలు నెరవేరిన వ్యక్తి చేయవలసిన 
కర్మలేవియు లేకున్నను లౌకిక జీవితమును గడుపుటకొరకు ఆర్యోచిత మర్యాదలను 
పాటింపవలయునని “గీతలో ఆయన స్పష్టముగావించెను. ఈ విధముగ 
కాలాంతరమున ప్రబలిన ప్రమాణవాదముచే ప్రతిపాదింపబడిన నివృత్తి మార్గము 
నేకాంతముగ ననుసరించుట అనుచితమని తెలిపెను. శ్రీకృష్ణుని దృష్టిలో ఇదే 


39 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


చివరితత్త్వము. ఇదే లౌకిక సఫలతకు రహస్యముకూడ. 

జీవితములో ఎదురగు అనేక రకముల సర్వాంగ సమన్విత క్లిష్ట 
విషయములను సమన్వయమొనర్చి వాటిని చతురతతో పరిష్కరించుటయే శ్రీకృష్ణుని 
చరిత్రలోని విశేషము. 

శ్రీకృష్ణుని అవసరము నేడున్నది 

శ్రీకృష్ణుని కాలమున భారతదేశములో రాక్షసశక్తులు చెలరేగినవి. కంసుడు, 
జరాసంధుడు, శిశుపాలుడు, భౌమాసురుడు మరియు కౌరవాది దుష్టరాజులు 
రాజ్యమేలుచుండిరి. 'యథారాజా తథౌప్రజా' అను లోకోక్తి ననుసరించి ప్రజల 
సహకార సమర్థనలతో (అండదండలతో) ఈ రాక్షస రాజ్యపాలన జరుగుచుండెడిది, 
అందువలననే ఆ రాజ్యప్రజలు కూడ తమ రాజులొనర్చిన పాపములకు భాధ్యులై 
ఆ పాపకృత్యములకు ఫలముల ననుభవింపవలసి వచ్చినది. కౌరవులు మహాపాపులైతే 
పాండవులు కూడా పాపులే. కాని పరిమాణములో భేదము. పాండవు లెవరికిని 
అన్యాయము చేయుటగాని ఎవరి అధికారమును దత్తము చేసుకొనుటగాని 
చేయలేదు. 

తమ హితమునుగోరు బంధు బాంధవులందరూ వద్దని వారించినను వినక 
యుధిష్టిరుడు జూదమునాడి తమ సర్వస్వమును ఓడిపోవుటే గాక చివరకు తన 
భార్యనుకూడా ఒడ్డి ఓడిపోయెను. ఎదైనా వస్తువును వేలమువేయువాడు వేలము 
పాటపాడువారి నాకర్షించుటకొరకు తన వస్తువునెట్లు ప్రశంసించునో యట్లే కౌరవుల 
నాకర్షించుటకొరకు యుధిష్టిరుడు ద్రౌపదిని పాగడుట, సభాపర్వములోని 65వ 
అధ్యాయమునందలి 36-39 శ్లోకములను చూచిన తెలియును. ధర్మమునుగూర్చి 
ఉపదేశముచేయు యుధిష్టరుడు అప్పుడు మత్తులో పడియుండెనా!? 
అతడేమిచేయుచున్నాడో తెలియని స్థితియది. దుశ్శాసనుడు ద్రౌపదిని జుట్టుపట్టుకొని 
సభకు ఈడ్చుకొని వచ్చుట, ఆమెను వేశ్యయని మాటిమాటికి అవమానమొనర్చుట, 
వివస్తను చేయుటకు యత్నించుచున్న సమయమున కూడా ఒక నపుంసకునివలె 
తలవంచుకొని ఒక పతివ్రతయైన సతికి జరుగుచున్న ఘోర అవమానమును 
చూచుచు ఊరుకుండుటను మించిన మహాపాపము మరొకటి యుండునా? ఒక్క 
సీత నవమానమొనర్చిన కారణముగ రాక్షస వంశమునంతనూ శ్రీరాముడు 
నాశనమొనర్చిను, కాని పాండువుల తమ వంశనాశనమునకే కారణమైరి. జూదమాడి 
ద్రౌపదిని ఓడిపోవుట తన తప్పుగ యుధిష్టిరుడెన్నడు తలంపలేదు. తానెప్పుడు 


శ్రీకృష్ణుని అవసరము నేడున్నది 39 


ధర్మాత్ముడుగనే వ్యవహరింపబడుచుండెను. యుద్ధములో చివరకు ఒక్క 
దుర్యోధనుడే మిగిలియున్నప్పుడతనిని యుద్ధముచేయట కంగీకరింపజేయుటకై 
యుధిష్టిరుడు తిరిగి జూదమాడెను. మా ఐదుగురు సోదరులలో ఏ ఒక్కరితోనైనా 
యుద్దము చేసి ఓడించినచో ఈ కౌరవరాజ్యమును నీకిచ్చివేయుదుననెను. ఇది 
శకునితో నాడిన జూదముకంటే మిక్కిలి భయంకరమైనది. ఎలయనగా న్యాయముగ 
చేసిన గదా యుద్ధములో దుర్యోధనుని ఓడింపగలవారు పాండవులలో లేరు. 
చేతికందిన రాజ్యము జారిపోవుచున్నది. ఈ స్థితిని జూచిన కృష్ణుడు కూడ చివరకు 
విసుగుచెంది 'పాండురాజు - కుంతీదేవిసంతానము రాజ్యసుఖముల ననుభవించుట 
కధికారులు. కారని, సృష్టికర్త వారిని జీవితాంతము వనవాసము చేయుటకు గాని, 
బిచ్చమెత్తుకొనుటకు గాని పుట్టించెనని నిశ్చయముగ చెప్పుచున్నానను' వరకు స్థితి 
విషమించినది. చివరకు శ్రీకృష్ణుని రాజనీతిజ్ఞత, కుశలబుద్ధి కారణముగనే 
దుర్యోధనుడు యుద్ధములో పరాజయము నొందెను. 

శ్రీకృష్ణుడు ఛల, కపట, మోసములను ప్రయోగించి పాండవులకు 
విజయమును చేకూర్చెనని సాధారణముగా చాలామంది ఆరోపణలు 
చేయుచుందురు. కాని ధర్మమునకు రెండు రూపములున్న వనుమాటను వారు 
మరచుచుందురు. ఒకటి శాశ్వత ధర్మము. రెండనది వ్యావహారిక ధర్మము. (దీనిలో 
ఆపద్ధర్మము, యుద్ధధర్మము రెండు కూడియున్నవి.) ఈ రెండు ధర్మములు 
వేర్వేరగుట వలన ఒకదానితో నొకటి సమానము కాజాలవు. అట్లు ప్రయోగించినచో 
యది యధర్మమగును. అశుభకారి యగును. జీవితమంతా అధర్మపక్షమునే 
సమర్థించుచు ధర్మపక్షమున కహితమొనర్చు వానినెట్టయినను హతమొనర్చుటే 
ధర్మము. అదియే శాశ్వత ధర్మము. భీమునకు విషమునిచ్చిన వారికి, పాండవులందరినీ 
కుంతితో సహా లక్కఇంట పెట్టి సజీవ దహనమొనర్చుటకు ప్రయత్నించినవారికి 
భీష్ముడేమి దండన నిచ్చెను.? 

ఒక పతివ్రతను సభలో నందరి ఎదుట. నగ్నమొనర్చుటకు ప్రయత్న 
మొనర్చిన కర్ణదుర్యోధనులను నిరోధింపక, బలవంతుడేదిచేసిన అదే ధర్మమని 
సమర్థించిన భిష్ముడా ధర్మాత్ముడు? అందువలననే కృష్ణుడు శాశ్వత ధర్మాను సారము 
భీష్ముని వధింపచేసెను. ఒక వ్యక్తితో నొకేవ్యక్తి పోరాడవలయునను యుద్ధనియమ 
మేదియును లేదు. మహాభారత యుద్ధములో నే వంశమువారును ఈ నియమమును 
పాలింపలేదు. అర్జునుడు భీష్మునిపై శరవర్షమును కురిపించుచున్నప్పుడు భీష్ముడు 


40 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 


కూడా అర్జునుని పై బాణముల వర్షమును కురిపింపవలసినది. శత్రువు యొక్క 
తప్పులను లేక దుర్చలతలనుండి లాభమునొందుట ప్రతి వీరుని కర్తవ్యము, 
సత్యమును చెప్పుచు నాచరించువారికే సత్యధర్మము వర్తించును. కాని అధర్మాచరణ 
నొనర్చువారికి కాదు. కనుక శ్రీకృష్ణుని నిందించుట తప్పు. నెయ్యివంటి పలుచని 
వస్తువునుకూడా నిలువుగనుంచిన వ్రేలుతో తీయజాలము. వ్రేలును వంచుట 
అవసరము. విషమును హరించుటకు విషప్రయోగమునే చేయవలయును. 
దుష్టులతో సద్వ్యవహారము హానినే కలిగించును. 

కౌరవ పాండవులు జూదమాడుచున్నప్పుడు, ద్రౌపదిని నగ్న మొనర్చుటకు 
ప్రయత్నించు సమయములో ద్రోణాచార్యుడు సభలో నున్నను కేవలము 
మూగవానివలె నుండి చూచుచుండెను. అభిమన్యుడు పద్మవ్యూహమును ఛేదించి, 
గొప్పగొప్ప మహారథులను పరాజయమొనర్చి కౌరవ సేనలను భయభ్రాంతుల 
నొనర్చినపు డతనిని చుట్టుముట్టి శస్తరహితునిగ చేసి చంపుటకు ద్రోణాచార్యుని 
సలహాపై కర్ణుడు వెనుకనుండి అభిమన్యుని ధనుస్సును విరచి అతనిని శస్తరహితుని 
చేసెను. తరువాత గాయపడి మూర్భితుడైయున్న అభిమన్యుని వధించుటకు 
ద్రోణాచార్యుడు ముఖ్యపాత్రను వహించెను. అట్లే ద్రోణాచార్యుడు యుధిష్టిరుని 
ప్రాణములతో బంధించి తెచ్చుటకును, సంపూర్ణముగ పాండవ సైన్యమును 
సంహరించుటకును ప్రతిజ్ఞచేసెను. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకై మానవతకు 
తిలోదకములిచ్చి అమాయకులైన సైనికులపై దివ్యాస్తములను ప్రయోగించి వారిని 
వధించుటారంభించెను. 

ఈ క్రూర పతిత బ్రాహ్మణుడు సాయంసమయమునకు పూర్వమే పాండవ 
సైన్యము నంతనూ వధించి కౌరవులకు విజయమును చేకూర్చునని శ్రీకృష్ణుడు 
ముందుగనే గ్రహించి ఒక ఉపాయము నాలోచించెను. అశ్వత్థామ మరణించినట్లుగ 
ద్రోణాచార్యునకు అబద్ధము చెప్పించి యతనిని విచలితునిచేసి సమయముచూచి 
ధృష్టద్యుమ్నునితో నతని శిరస్సును ఖండింపజేసెను. తన సైన్యమును 
రక్షించుకొనుటలో శ్రీకృష్ణుడు చేసిన చెడుకార్యమేమి? బ్రహ్మాస్తములు, 
దివ్యాస్తములను గూర్చి తెలియని సైనికులపై వాటిని ప్రయోగించుట నిజముగనే . 
ఘోరపాపము. ఆ బ్రహ్మాస్తము అర్జునునిపై, ప్రయోగించినచో తప్పులేదు. అతడు = 
దానికి సరియైన సమాధానమివ్వగలడు. 

ద్రోణాచార్యుడే గనుక జీవించియుండి అశ్వత్థామ బ్రతికియుండుట 


శ్రీకృష్ణుని అవసరము నేడున్నది 41 


చూచినచో ఆ క్రూర తండ్రీకుమారు లిరువురును కలిసి పాండవ సైన్యమునంతనూ 
సంహరించిన పిదప ఊపిరి పీల్చుకొని యుండెడివారు. యుద్ధములో చివరిరోజు 
రాత్రి అశ్వత్థామ నిద్రించుచున్న పాండవసేనలోని వీరులను అతిక్రూరముగ చంపిన 
పద్దతి ప్రపంచచరిత్రలో ఎచ్చటను దృష్టాంతము దొరకదు. చివరకు పాపాత్కుడైన 
తన యజమాని మరణించిన పిదపకూడ అతడు పాండవులను సమూలముగ 
నాశనమొనర్చుటకై బ్రహ్మాస్తమును కూడా ప్రయోగించి చివరకు ఉత్తర గర్భమున 
నున్న శిశువును మృతప్రాయునిగ చేసెను. శ్రీకృష్ణుడా బాలుని ఏదోవిధముగ 
రక్షింపకపోయినచో పాండవవంశజుడెవడును ఈ లోకమున నుండెడివాడుకాడు. 
గదాయుద్ధమున భీమునిచే దుర్యోధనుని తొడలను విరుగగొట్టించి చంపునపుడు, 
కర్ణుని రథచక్రము భూమిలో క్రుంగిపోయినపుడు అర్జునునిచే కర్ణుని చంపించునపుడు 
శ్రీకృష్ణుడు శాశ్వత ధర్మమునే పాలించెను. మహాభారత యుద్ధమునకు కర్షుడే 
దుష్టనాయకుడు. అతని (ప్రేరణ, సలహాలతోనే దుర్యోధనుడు పాండవులతో 
శత్రుత్వమును వహించెను. అతని ప్రేరణతోనే ద్రౌపదిని వివస్త్రను చేయుటకు 
యత్నించెను. 

కర్ణుడే గనుక దుర్యోధనుని పక్షమున నుండకపోయినచో సర్వనాశన కరమైన 
మహాభారత యుద్ధము జరిగియుండెడిదికాదు. ఎమైనప్పటికిని పతితులై దుష్టులైన 
బ్రాహ్మణ క్షత్రియాదులను వధింపచేని శ్రీకృష్ణుడు లోకకల్యాణమును, 
పుణ్యకార్యమునే చేసెను. 

కొరవులతో యుద్ధమునకు అన్నిటికంటె ముఖ్యకారణము ఛలకపటములతో 
జూదమాడుట. తరువాత ఆ జూదములోని షరతులను వారు పాటింపకుండుట. 
శ్రీకృష్ణుడు పాండవులను అరణ్యములో కలుసుకొని కౌరవులను చంపుటకు తన 
సహాయమును ప్రకటింపగా వారందుల కంగీకరింపలేదు. ఘోషయాత్రా సమయమున 
చిత్రసీనుడను గంధర్వునితో యుద్ధముజరుపగా ఆ యుద్ధములో చిత్రసేన 
గంధర్వుడు దుర్యోధనాది కౌరవులను స్రీలతోసహా బంధింతులను గావించినపుడు 
భీమార్గునుల కిష్టములేకున్నను గంధర్వుని ఖైదునుండి విడిపించుటకై చిత్రసేనునితో 
యుద్ధము చేయుటకు ధర్మరాజు అర్జునుని పంపెను. యుధిస్టిరునకు సత్యధర్మము 
గూర్చి తెలియదు. బంధుబాంధవులెరు? శత్రువులెవరను జ్ఞానముకూడా అతనికి 
సరిగాలేదు, జన్మజాత శత్రువునుకూడా అతడు బాంధవుడనుకొనుచుండెను. ఒకే 
కుటుంబమున జన్మించినంత మాత్రముననే బంధువగునా? ఎదైనా ఒక ఇంటిలో 


42 యుగపురుషుడు శ్రీకృష్ణుడు 
ఒక పాము జన్మించిన ఆ యింటిలోని వారందరికి బంధువుకాక శత్రువేయగును, 
సమయముచూచి అప్పుడప్పుడది బుసలుకొట్టుచుండును. బంధువు ఆపదలో 
సహాయముచేయును. దుర్యోధనాదులను చిత్రసేనుని ఖైదులోనేయుంచి, 
యుధిష్టిరుడు తానే రాజ్యాధికారమును చేపట్టియుండవలసినది. కాని యుధిష్టిరుని 
ధర్మవ్యాఖ్యానమే తప్పు, ఆ సమయమున శ్రీకృష్ణుడున్నను యుధిస్టిరుడాయన 
సలహానంగీకరింపడు. మూర్థతకుకూడా హద్దుయుండవలయునుగదా! 
శ్రీకృష్ణుని జన్మదినోత్సవమెందుకు జరుపుకొందుము 
మహాభారత కాలమున భీష్మ పితామహుడు అందరిచే గౌరవింపబడినాడు. 
జీవితాంతము బ్రహ్మచర్యవ్రతమును పాలించి అమరుడయ్యెను. యుద్ధ 
నైపుణ్యములో నద్వితీయుడు. శాంతిపర్వములోని యతని ఉపదేశములు అతని 
బుద్ధితీవతకు ప్రమాణములు. ఐనా అంతటి మేధావి జన్మదినోత్సవమును 
మనము జరుపుకొనుట లేదెందులకు? ఆయన బ్రహ్మచర్య వ్రతపాలనము విశేష 
పరిస్థితుల ప్రభావము వలన జరిగినది. కాని వాస్తవముగ దానికి స్వయంస్ఫూర్తి గాని 
లేక (కొండొక) ఎదైనా లక్ష్యము, ప్రయోజనముగానిలేదు. కాముకుడైన తన 
తండ్రికోర్కె తీర్చుటలో సహాయపడుటయే యతని ఏకైక లక్ష్యము. యుద్ధములో 
నతడు అపరాజితుడు. ఐనా అతడెవరికొరకు యుద్ధము చేసెను? కౌరవుల పక్షము 
అన్యాయమైనదైనప్పటికిని వారి పక్షమున నుండియే యన్యాయమును రక్షించుటకు 
పోరాడెను! దానికి కారణమాయన నడిగినప్పుడు “అర్థస్య పురుషోదాసః” అని 
చెప్పితన అసహాయతకు కారణముతెల్సి మౌనమువహించెను. నిండుసభలో ద్రౌపది 
కవమానము జరుగుచున్నప్పుడు మాట్లాడక ఆదృశ్యమును చూచుచున్న యతనిని, 
వంశమునకు పెద్దవానినిగగాని, బ్రహ్మచర్య తేజస్సుగల వానినిగ గాని, భుజబలముగల 
వానినిగగాని, ధర్మాధర్మ కర్తవ్యాకర్తవ్యజ్ఞానముగల వానినిగగాని కల్పనకూడ 
చేయలేము. అట్టి వ్యక్తి జన్మదినోత్సవము నెవరు జరుపుకొందురు? ఆకాలముననే 
మరొక మహాపురుషుడు వేదవ్యాసుడుండెను. ఆయన రచించిన గీతోపదేశము 
ముందు ప్రపంచమంతయు మోకరిల్లును. కాని యది మహాభారతములోని యొక 
భాగము మాత్రమే. సంపూర్ణ మహాభారతమును, వేదాంత దర్శనమును రచించినట్టి 
వేదవ్యాసుని బుద్ధిబలమునెవరు అంచనావేయగలరు? కాని ఆయన మాటలను 
వినువారెవరు? “ఊర్థ్యబాహుః వీరౌమ్యేషనహికశ్చిత్‌ శృబోతిమాం” అను వ్యాసుని 
ఈ శబ్దములలో యెంతో ఆవేదన కలదు. వ్యాసుడంతా శ్రేయస్సునే వుపదేశించెను. 


శ్రీకృష్ణుని జన్మదినోత్సవమెందుకు జరుపుకొందుము 43 


మంచినే చేసెను. కాని నేడు దానిని గర్వముగ చెప్పుకొనువారెవరున్నారు? నేటి 
సమాజము పేక్షించినట్టి వ్యక్తి జన్మదినోత్సవము నెవరు జరుపుకుందురు? 
యుధిష్టిరుడు - ధర్మరాజు : 

ఇతడు తన జీవితములోనెప్పుడు అసత్యమును చెప్పలేదు. ఐనా ఒకసారి 
పరిస్థితుల ప్రభావముచే నేదో యనినందుకు (పలికినందున) శిక్రననుభవింపవ లసి 
వచ్చెను. అతడు మానాపమానములను మరచి యెల్లప్పుడు రాజీపడుటకు సిద్ధముగా 
నుండెడివాడు. అటువంటి ధర్మపుత్రునిలో జూదమాడు దోషమొకటి యతనిని 
విడువకుండెడిది. ఆ కారణముగ అతనే గాక అతని పరివారమంతా సంవత్సరముల 
తరబడి అరణ్యములలో నుండీవలసివచ్చెను. తన పత్నినికూడ జూదములో నొడ్జిన 
ధర్మపుత్రుని జన్మదినమును ఎ సభ్యమానవుడు జరుపుకొనును? 

వీరందరూ క్షత్రియులు. వీరితోబాటు ఒక బ్రాహ్మణుడు - ద్రోణాచార్యు 
డుండెను. సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణున కత్యున్నత స్థానమున్నది. బ్రాహ్మణుడైన 
గురువువద్దకు విద్యార్థులు విద్యనభ్యసించుటకై వెళ్ళుచుండెడివారు. కాని గురువులు 
విద్యార్థుల యిండ్లకు వెళ్ళి చదువుచెప్పుచుండెడివారు కారు. రాజాశయముపాంది 
ట్యూటర్‌ పద్ధతిన శిష్యులయింటి వద్దనుండి విద్యనేర్పుటారంభించిన వ్యక్తులలో 
ద్రోణాచార్యుడు మొట్టమొదటివాడు. నేటి యుపాధ్యాయులవలె శిష్యులపై 
పక్షపాతముతో వ్యవహరించు బుద్ధివారిలో కనబడును. ఎకలవ్యుని విషయమందరికి 
తెలిసినదే. ఈ విధముగ ద్రోణాచార్యులు బ్రాహ్మణోచిత ధర్మమును నుల్లంఘించుటే 
గాక గౌరవప్రదమైన గురుపదమును కూడ కళంకితమొనర్చిను. అందువలన 
భీష్మునివలెనే వారుకూడ దుర్యోధనాదులు జరుపుచున్న అన్యాయములన్నింటికిని 
ఉదాసీనవైఖరి నవలంభించెను. ఇంతేకాక సమయము వచ్చినపుడు అన్యాయమును 
రక్షించుటకు ప్రయత్నించెను. అట్టి పరిస్థితులలో “ పరిత్రాణాయ సాధూనాం 
వినాశాయ చ దుష్కృతాం” అను ఆర్యోక్తి ననుసరించి కృతసంకల్పుడై భుజబలము 
మరియు బుద్ధిబలము రెండింటిలో సమర్భుడైనట్టి వ్యక్తి కృష్ణుని రూపములో 
ఆవిర్భవించెను. ఎవరి తల్లితండ్రులు తమ జన్మకుపూర్వమే కారాగార శిక్షననుభవించు 
చుండిరో, అట్టివారు క్రాంతికారులుగ నేల జన్మింపకుందురు? అందువలననే 
కృష్ణుడెక్కడ పాపములు పెరుగుచున్నవో వినినంతనే వానినణచుటకై యక్కడకు 
పరుగిడుచుండెడివారు. ఒక్కొక్కరు చొప్పున అనేకమంది అత్యాచారులను సంహరించి 
చివరకు కురుక్షేత్ర యుద్ధములో 'సర్వం వైపూర్ణగ్‌ం స్వాహా' చేసి సంపూర్ణదేశము 


44 శా యుగపురుషుడు శ్రీకృష్ణుడు 
నొకేత్రాటిపై బంధించి శాంతిని స్టాపించెను. 1857 సం॥లో భారత ప్రథమ 
స్వాతంత్ర్య సంగ్రామ సందర్భమున శ్రీకృష్ణుని సామర్థ్యమును స్మరించుచు మహర్షి 
_ దయానందుల వారిట్లు వ్రాసిరి. 'శ్రీకృష్ణునివంటి వారెవరైనా ఈ సమయములో 
నున్నచో ఆంగ్లేయులను పారద్రోలి యుండెడివారు.' 

స్వమంతవ్యా మంతవ్య ప్రకాశమున మహర్షి దయానందుల వారిట్లు 
వ్రాసిరి. “మనశీలుడై తనవలె యితరుల సుఖదుఃఖములను, హాని లాభములను 
తెలుసుకొనువానినే మనుష్యుడని పిలుతురు. అన్యాయకారి యైన బలవంతునకు 
కూడ భయపడరాదు. కాని ధర్మాత్ముడైన బలహీనునకు భయపడవలయును. 
అంతేగాక మన సర్వశక్తిని వినియోగించి అనాథలు, నిర్బలులైనప్పటికిని ధర్మాత్ముల 
యొక్క రక్షణ ఉన్నతి ప్రియాచరణము లెల్లప్పుడు చేయుచుండవలయును. 
అనగా వీలైనంతవరకు అన్యాయకారులను బలహీన పరచుచు, న్యాయకారులను 
సర్వదా బలపరచు చుండవలయును.' 

మహర్షిదయానందుని ద్వారా ప్రస్తుతింపబడిన ఈ మానవతయను 
గీటురాయి శ్రీకృష్ణునియందు సంపూర్ణముగా అన్వయించును. ఆయన 
జీవన పర్యంతము అన్యాయకారులతో సంఘర్షణ జరుపుచు న్యాయమును 
పరిరక్షించు చుండెడివారు. మనుష్యుడు స్వభావముతో స్వార్థపరుడు. తనకు 
సహాయపడినవారిని కృతజ్ఞతాపూర్వకముగ స్మరించుచుండును. శ్రీకృష్ణుని 
సమకాలీనులలో గొప్పగొప్ప వారు తమకొరకు జీవించి, మరణించిరి. 
శ్రీకృష్ణుడు ధర్మాత్ములైన యితరులకొరకు దీనులు దుఃఖితుల కొరకు 
వీడితజనుల కొరకు జీవించి వారికొరకే పోరాడుచు మరణించెను. 
అందువలన సమాజము, దేశము నేటికిని ఆయనను వంచు ఆయన 
జన్మదినోత్సవమును జరుపుకొనుచున్నారు. 


యుగపురుషుడు శ్రీకృష్ణునకు - జై!!! 


మా గాయత్రీ ఆశ్రమ ప్రచురణలు 
12-10-586/6, వ్యాస్‌ నగర్‌, సీతాఫలమండి, సికింద్రాబాద్‌ - 500 061 











wears రచయిత వెల 

1. గోమాత (డౌ॥ కోడూరి సుబ్బారావు) 700 
2 వైదిక వైజ్ఞానిక సంస్కృతి a 10.00 
3. మానవ ధర్మము (| 3.50 
4. గాయ షి 6.00 
ర్‌, వై గ్‌ 15,00 
రి. కుర భువనములు i 3.00 
7. అగ్ని హోత్ర వైజ్ఞానిక స్వరూపము స్త 15.00 
8. యజ్ఞోపవీత వైశిష్ట్యము క 2.00 
9. జననీ = జన్మభూమి "i 5.00 
10. దౌహృదివి (బుషులదృష్టిలో గర్భిణిప్రీ) ,, 10.00 
11. యుగప్పరుషుడు శ్రీకృష్ణుడు (slo శ్రీవివాసరావు) 8.00 
12. పురుషోత్తముడు శ్రీరాముడు ప " 800 
13. వైదిక వివాహ వైశిష్ట్యము (సంధ్యావందనం లక్ష్మీదేవి) 5.00 
14. మాతొ పుత్రికల జ్ఞాన చర్చ (లోక మల్బరి) 15.00 
15. బ్రహ్మచర్య విజ్ఞానము (టీ. సూర్యనారాయణ) 15.00 
18. వైదిక అర్థనీతి 3 2.00 
17. దయానందుని ఆదర్శ రాజ్యము i 100 
18. వైదిక సంధ్యాగ్ని హోత్ర విధి 1.50 
19. దైనిక అగ్ని హోత్ర విధి 4.00 
20. THE GREAT GAYATHRI 200 
21. శంతి ప్రార్థన 0.75 
22, మహర్షి మనువుస్టై విరోధమెందుకు? రకం శ్రవవానావు) 3.00 
23. వేదాలలో వీజ్ఞాన బీజాలు 10.00 
24. అక్కా చెల్లెండ్ల ధార్మిక చర్చ లోకా మల్తరి ౨0.00 
25. ధర్మవీర్‌ సం. లేఖరాం (నంధ్యావందనం శ్రీవివాపరాన్స) 3.00 





26. చొణక్యఎతి (అ. పంకయార్య) 40.00 


గమనిక: తపాలా ఖర్చులు అదనము. వి.పి.పి. పద్దతిలో సగము పైకము 
'ముంధుగనే వంపవలెను. 


